మామాట 


భారతీయ ఆధ్యాత్మిక జీవితం ప్రపంచాన్నే సమ్మోహన పరిచేది. 
భారతీయ బుషులు, దార్శనికులు విశ్వమానవ సౌఖ్యం కోసం, మానవుడి 
పరమోన్నతికోసం తపించారు. ఆలోచించారు. (ప్రబోధించారు. తత్త్వం 
సామాన్యుడికి బహుదూరం. ఇదే పరమసత్యమన్న నిర్ధారణ కూడా 
అసాధ్యం. నిరంతర అన్వేషణ, అనంత ఆలోచన సాగుతూనే ఉంటుంది. 
వేదాలు, ఉవనిషత్తులు ఈ అన్వేషణలో, ఆలోచనలో భాగాలే. 
పురాణేతిహాసాలు ఆ సత్యాన్ని కథనరూపంలో దర్శించే, దర్శింపజేసే 
ప్రయత్నం చేశాయి, ఈ అన్వేషణలో భాగంగానే బౌద్ధ, జైన దర్శనాలు 
వచ్చాయి. ఇవి కొంతకాలం వైదిక దర్శనంపై తెరవేశాయి. మళ్లీ వైదిక 
తాత్వికతకు పురావైభవాన్ని తెచ్చినవారు ్రిమతాచార్యులు, 
శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు. 

ఆచార్య శంకరుల అద్వైతం, ఆచార్య రామానుజుల విశిష్టాద్వైతం, 
ఆచార్య మధ్వుల ద్వైతం a రెండువేల సంవత్సరాలలో తాత్త్వికలోకాన్ని 
ప్రకాశవంతం చేసిన గొప్ప దర్శనాలు. భారతీయ తత్త్వశాస్తానికి 
ఈ ముగ్గురు మహోన్నత మతాచార్యులు ఎనలేని కీర్తి సంపాదించి పెట్టారు. 

శ్రీ మధ్వాచార్యులు తనకు పూర్వం ప్రచారంలోకి వచ్చిన అనేక 
సిద్ధాంతాలను ఖండించి ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టించారు. వ్యాస మహర్షి 
రచనలకు గొప్ప వ్యాఖ్యానాలు రచించారు. వాటికి పలువురు చేసిన 


శ్రీమతి గోపికా ప్రసాద్‌ 1980 దశకం ఆరంభంలో - భర్త 


రచయిత్రిగా ఒకమాట 


ద్వైతసిద్ధాంత స్థాపకులైన మధ్వాచార్యుల గురించి చాలా కొద్దిమందికి 
మాత్రమే తెలుసు. జగద్గురువులైన దార్భనికులలో దాదాపు చివరి గొప్ప 
తత్త్వవేత్త, అయినప్పటికీ, వైష్ణవ సిద్ధాంత మహా ప్రచారకులైన చైతన్య 


అన్ని వర్గాల వారికి వారివారి యోగ్యత ననుసరించి సాధన ఎలా చేసుకోవాలో 
సూచించారు. 

శ్రీ మధ్వాచార్యులు, తను మాటలలోనే - తాను కొత్తగా చెప్పింది 
ఏమీ లేదనీ, శ్రీ వేదవ్యాసుల అభిప్రాయాలనే తను స్పష్టంగా వివరిస్తున్నాననీ - 
అలా చేయడానికి కారణం, ఆయనకు ముందు రచించబడిన శంకర 
రామానుజుల అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు, అలానే వేదవ్యాసుల రచనలు 
ఆధారం చేసుకొని ప్రచారంలోకి వచ్చిన ఇతర సిద్ధాంతాలు, ఆస్తికులు కాని 
వారు చేసిన వ్యాఖ్యలు... ఇలా వచ్చిన 21 సిద్ధాంతాలను, శ్రీమధ్వాచార్యులు 
విమర్శనా దృష్టితో పరిశీలించి - వ్యాసుల ఆంతర్యానికి ఆ వ్యాఖ్యలు ఎలా 
విరుద్ధమో నిరూపించి - వ్యాసుల అసలు మనోభావాలు వ్యాసుల వారి 
మాటల్లోనే వారి రచనల్లోంచి ప్రమాణంగా చూపించి ఒక గొప్ప తాత్విక 
పరిశీలనా చరిత్ర సృష్టించారు. 

కర్ణాటక ప్రాంతంలో కొంత (ప్రాచుర్యం లభించినా, శ్రీ మధ్వుల 
తత్త్వవిచారాలకు రావలసి ప్రచారం రాలేదు. గత కొన్ని శతాబ్దాలుగా, వారి 
రచనలు, ఆ రచనలపై వచ్చిన భాష్యాలు, టీకలు, వివరణలు పండితులకు 
మాత్రమేకాక సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్న 
మహోన్నత ఉద్దేశంతో వాదిరాజులు, శ్రీపాదరాయలు, శ్రీవ్యాస రాయలు, 
శ్రీవురందరదానులు, శ్రీ జగన్నాథదానులు, శ్రీ విజయదానులు, 
శ్రీ గోపాలదాసుల వంటి ఎందరో మఠాధిపతులు, పండితులు, దాసులు, 
మధ్వుల ద్వైత సిద్ధాంతాల్ని కర్ణాటక ప్రాంతంలో కన్నడ భాషలో రచించబడిన 
'సుళాదులు, సంకీర్తనల రూపంలో కొంత ప్రచారం చేసినా - అవి చాలావరకు, 
సాహిత్య సంగీత ప్రచారంలో భాగంగా వారికి పోయింది గాని, తాత్విక 
ప్రపంచంలో చూపించాల్సిన ప్రభావం చూపించలేదు. 


గత కొన్ని దశాబ్దాలుగా మధ్వ పీఠాధిపతుల ఆధ్వర్యంలో, కొందరు 
దార్భనికుల నిరంతర కృషితో, చాలా ద్వైత సిద్ధాంత గ్రంథాలు కన్నడ భాషలో 
రచించబడి, ప్రచురించబడి, సామాన్యులకు అందుబాటులోకి రావడానికి 
దోహదకారి అయినాయి, 


తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్‌లోకానీ, తమిళం మాట్లాడే తమిళనాడులో 
కాని, శ్రీమధ్వుల సాహిత్యం ఆయా భాషలలోకి అనువదించబడి, వారి సిద్ధాంత 


నారాయణరావు వంటి వారి కృషితోనూ కొన్ని గ్రంథాలు తెలుగులో 
రచింపబడడానికీ, ప్రచురించబడడానికీ అనుకూలమైనది. 


అయినా ఈ గ్రంథాలన్నీ మధ్వులచే రచింవబడి, మధ్వులచే 


10 


తెలుగులో సమగ్రమైన ఖచ్చితమైన మధ్యుల జీవిత విశేషాలు వివరించే 
గ్రంథమే సామాన్యులకు అందుబాటులో లేకపోవడం చాలా దురదృష్టకరం, 
ఆ అవసరాన్ని దృష్టిలో వుంచుకొని వ్యాసనకరె ప్రభంజనాచారిగారు కన్నడంలో 
రచించిన 'పూర్ణ ప్రజ్ఞ దర్శన' గ్రంథం ఆధారంగా తెలుగులో స్వేద్భానువాదం 
చేసే అదృష్టం నాకు కల్గింది. వారికి నా కృతజ్ఞతలు. 

మొదట ఈ గ్రంథాన్ని కూడా మేము మా 'శ్రీ సత్యప్రమోద ద్వైత ' 
సేవాసంస్థ ప్రచురణగా శ్రీ మధ్వమహా పరిషత్తు ఆధ్వర్యంలో (ప్రచురించా 
అనుకున్నాం. కాని ఎమెస్కో ప్రచురణ సంస్థ అధిపతులైన శ్రీ విజయకుమార్‌ 
గారు తెలుగులో సరైన మధ్వ చరిత్ర లేనందున - మా సంస్థ ప్రచురించే 
(గ్రంథం మా ఇతర ప్రచురణలవలె మధ్వులకే పరిమితమయ్యే అవకాశం 
వున్నందున - తెలుగులో అందరికీ అందుబాటులో వుండే విధంగా ఈ గ్రంథం 
ప్రచురిస్తే బాగుంటుందన్న సూచన యిచ్చి, దీని ప్రచురణ బాధ్యత తీసుకోవడం 
మాకు చాలా సంతోషదాయకం. శ్రీ విజయకుమార్‌ గారికి, వారి ఎమెస్కో 
సంస్థకు మా ప్రత్యేక ధన్యవాదాలు. మా గురువులు శ్రీ నాగేంద్ర ప్రసాద్‌ 
ఆచార్యులుగారు ఎప్పటికప్పుడు సలహా సహకారాలు అందించినందుకు 
ప్రత్యేక కృతజ్ఞతలు. చదివేవారికి ఆసక్తికలిగేలా తగిన మార్పులు చేసిన 
శ్రీ జి. వల్లీశ్వర్‌ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

తెలుగు ప్రజానీకానికి శ్రీ మధ్వుల జన్మ రహస్యం, మహిమ, వారి 
తత్త్వ విచారాలు, శ్రీ వేదవ్యాసుల ఆంతర్యం తెలియడానికి ఈ “ఆచార్య 
మధ్వ' అవకాశం కల్పిస్తుందని ఆశిస్తూ శ్రీ మధ్వులు ప్రతిపాదించిన విష్ణు 
సర్వోత్తమత్వ, వాయి జీవోత్తమత్వ సిద్ధాంత ప్రచారానికి దోహదకారి కావాలని 
శ్రీనివాసుని ప్రార్థిస్తూన్నాను. 


గోపికా ప్రసాద్‌ 


“జ్ఞానజ్యోతి' మధ్వాచార్య గురించి... 


మధ్వాచార్యులు (క్రీ.శ. 1199-1278) ప్రపంచము చూనీన 
అద్భుతమైన దార్భనీకులు. సకలశాస్త్రములు, సకల భాషలు, నకల కళలు 
వారికి కరతలామలకములు. అందుకొరకే 'పూర్ణప్రజ్ఞులన్న' పేరు వారికి 
అన్వర్థకము, వేదోవనిషత్తులంతా మహాభారతము, రామాయణము, 
భాగవతము మొదలగు సకల మూలగ్రంథముల భావమును విశిష్టమైనరీతిలో 
ఆవిష్కరించిన విద్వద్విభూతి అన్నది వారి గొప్పతనము. అందుకొరకే వారి 
గ్రంథములకు సర్వమూల గ్రంథములని పేరు. 

పండిత పామరులకు వారిజీవనము బాల్యమునుంచి గ్రంథములు 
బ్రాయువరకు అత్యంత ఆశ్చర్యకరమయినది. వారికృతులవలెనే వారి ఆకృతి, 
వారి ఆకృతివలెనే వారి కృతులు పరిపూర్ణమయినవి. సంగీత విద్యయందు 
వారు విద్వన్మణులు. 

వారి కృతులు చూచుటకు వామనమూర్తులవలె చిన్నవయినప్పటికిని 
అర్థము యందు త్రివిక్రముని వలె పెద్దవి. వారి మహిమలు ఊహకందని 
సర్వతోముఖ వ్యాప్తి కలిగినవి. వారిజీవనము అద్భుతములతో కూడుకొనినది. 


మధ్వులు ప్రతిపాదించిన సిద్ధాంతము ఇహపరముల సుఖసాధనములక్షు 
అత్యంత మార్గదర్శనము నిచ్చు కల్పవృక్షము, కామధేనువు. ఆ సిద్ధాంతము 
నిత్యజీవనమునకు అతి ముఖ్యమయినది, 

అయినను ఇంతటి అద్భుతవ్యక్తి యొక్క సరియయిన పరిచయము 
జగత్తునకు సరిగ్గా అవలేదనియే చెప్పవచ్చును. ఇతరులకుకాని, వారి సిద్ధాంత 
అనుయాయులకు నవా వారి జీవనము, సాధనముల మాహాత్యము 
తృప్తికరముగా తెలియుటలేదు. అందుకు వాటికి కావలసిన గ్రంథముల 
కొరత కారణము కాదు. నారాయణ పండితుల సుమధ్వవిజయము వీరి 
సమగ్ర జీవనము తెలుపు కావ్యము. ప్రమాణ పూర్వక విషయవివరణములలో 
ఈ కృతికి మించినది చరిత్రలోనే లేదని చెప్పవచ్చును. అదియేకాక అణుమధ్వ 
విజయమను (ప్రమేయనవమాలికా) సంగ్రవాకృతిని వారే రచించిరి. 
ఈ కావ్యవివరణ కొరకు వారే భావప్రకాశిక అను మరొక (గ్రంథమును 
రచించిరి. పై రచనలే కాక మధ్వాచార్యుల సాక్షాత్‌ శిష్యులయిన శ్రీ హృషీకేశ 
తీర్థులు కూడ సంప్రదాయ పద్ధతి అన్న గ్రంథమునందు శ్రీ మధ్వాచార్యుల 
జీవిత విశేషములను విపులముగా వివరించడమయినది. 0; 


స్తుతించుచు రచించబడిన వివిధ స్తోత్రముల యందు శ్రీ మధ్వుల జీవిత 
విశేషములు, వారి మహిమలు వర్ణింపబడినవి. ఇటువంటి స్తోత్రములను 


గురించి రచింపబడిన గ్రంథములను సమర్థవంతముగా ఉపయోగించు 
ప్రయత్నము జరుగలేదు. ఎటు చూసిన కన్నడములో మధ్వుల గురించి 
వెలువడిన గ్రంథములు తక్కువనియే చెప్పవచ్చును. అట్లు లభ్యమగుచున్న 
కొలది గ్రంథములలో కూడ మధ్వుల గురించి విషయములు సంతృప్తికరంగా 
లేక అసమగ్రముగా యుండుటవలన వారి భవ్యవ్యక్తిత్వమును వివరించుటలో 
పూర్తి న్యాయము జరుగలేదు. ఇప్పటివరకు శ్రీ మధ్వుల గురించి వచ్చిన 
గ్రంథములలో ఆయన గురించి లభ్యముగా యున్న వివిధ కృతుల 
వివరములను సమగ్రముగా ఉపయోగించుట జరుగలేదు. సుమధ్వవిజయము 
చాలసార్లు అనువదింపబడినప్పటికిని అందులోని విషయములు సమగ్రముగా 
ఉవయోగించుకొనకపోవుట వలన శ్రీ మధ్వుల జీవిత విశేషములు 
సామాన్యజనుల కందుబాటులో లేవు. శ్రీ మధ్వుల గురించి సమగ్రముగా 
తెలుసుకొనవలెనన్న తహతహ కలిగిన వారు కోకొల్లలుగా యున్నప్పటికిని, 
ఇంతవరకు సమర్థ ప్రయత్నము జరగకపోవుట శోచనీయము. ఇటువంటి 
సమగ్ర సమర్థ ప్రచురణ జనులకందుబాటులో లేకపోవుట మధ్వులకు 
తలవంచుకొను పరిస్థితికి కారణము. ఒక విధముగా ఆంగ్లమునందు 
ప్రచురింపబడిన ఒకటిరెండు గ్రంథములు కన్నడ గ్రంథముల కన్న మెరుగుగా 
యున్నప్పటికి ఆ గ్రంథముల యందు కూడ మధ్వుల చరిత్రలను, మహిమలను 
వివరించుట యందు తగు న్యాయము జరుగలేదు. జిజ్ఞాసువుల నిరాశ 
తొలగించుటకు ఒక సమగ్ర మధ్వచరిత్ర రచన అనివార్యము. 
సామాన్యజనులకందుబాటులో శ్రీ మధ్వులచరిత్ర యుండవలెనని నా 
మనసులో ఆవేదన యున్నప్పటికిని దానిని కారణాంతరముల వలన 
పూర్తిచేయలేక పోతిని. శ్రీహరి గురు అనుగ్రహముల వలన ఈనాటికి 
ఈ పూర్ణప్రజ్ఞాదర్శనమును గ్రంథరూపముగా వెలువరించుటతో నా కల 
నిజమయినది. శ్రీ మధ్వుల గురించి ఇంతవరకు ్రకటితమయిన అన్ని 
'గంథములలోను మా సంశోధనలోను, సంగ్రహముల యందు దొరికిన 
అనేక మావాత్మ్యములను ఉపయోగించుకొని దీనియందు సమగ్రముగా తగిన 
రీతిలో శ్రీ మధ్యులను (ప్రమాణముగా వరిచయము చేయుటకు 
'పయత్స్నించితిని. దీనిలో మధ్వుల మాహాత్మ్యములే కాక ఆయన సందర్శించిన 


13 


మామూలుగా మనం అభ్యసించే విజ్ఞానంపట్ల జిజ్ఞాస ఈ జడ ప్రపం | 
పరిమితం. కాని తత్వజ్ఞానంపట్ల జిజ్ఞాస భగవంతుడి సాక్షాత్కారానికి దారితీస్తున న 
ఎన్నిరకాల సుఖసౌఖ్యాలు అనుభవిస్తున్నా కడుపునిండా ఆహారంకన్నా అవేవీ క, 
కాదుకదా! అలాగే ప్రపంచంలోని ఏ భాగ్యమూ కూడా జ్ఞానానికి వర్యాయుమూ ఫరో 
'ప్రత్యామ్నాయమూ కాదు. తిండి తినకపోతే శరీరం శుష్మిస్తుంది. అలాగే తత్త్వచింత్ర 
లేని జీవితం శుష్మిస్తుంది. 


ఆధ్యాత్మ ఖని 


విజ్ఞానం సంపాదించాలంటే లేబొరేటరీల్లో ప్రయోగాలు చేస్తాం. మరి తత్వజ్ఞాన 
సంపాదించాలంటే...? శాస్త్రాలను అధ్యయనం చేయటమే మార్గం. 

సైన్సు ప్రయోగాల లక్ష్యం భౌతికంగా కనుపించే విజయసాధన. తత్వజ్ఞాన సాధన 
లక్ష్యం - ఈ ఇంద్రియాల వాసనలకు అతీతమైన పరమార్థం. 

ఈ సాధనకి ఆధారం ఆగమాలు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, పురాణాలు, 
స్మృతులు మొదలైనవి. వేదాలు ప్రధానంగా నాలుగు. బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 
అధర్వణ వేదం. వీటిని నిర్ధారించేవే మంత్రబ్రాహ్మణ ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాలకి 
ఆరు అంగాలున్నాయి. వాటిని శిక్ష వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్యం, కల్పం 
అంటారు. ఇతిహాసాలు మూడు : రామాయణం, మహాభారతం, భాగవతం. 

ఇక పురాణాల్లో మహా పురాణాలు, ఉప పురాణాలు అని రెండు రకాలు. భాగవతం, 
వరాహపురాణం, వామన పురాణం, విష్ణు పురాణం మొదలైనవి మహా పురాణాలు, 
మహావరాహ, నారసింహ, మహాకూర్మ మొదలైనవి ఉప పురాణాలు. వాటిల్లో కూడా 
సాత్త్విక, రాజస, తామసాలని భేదాలున్నాయి. వ్యాస స్మృతి, మనుస్మృతి మొదలైనవి 

ప్రతిమనిషీ ఏదో ఒక సమయంలో జీవిత పరమార్థాన్ని అన్వేషించటం ఆరంభిస్తాడు. 
కాని, ఇంత విశాలమైన, లోతైన తత్వజ్ఞాన సాగరాన్ని మధించడం ఎలా? 

దీనికి జవాబు మధ్వాచార్యుల బోధనలో లభిస్తోంది. 

అసలు జరిగిందేమిటి? 

ఈ జ్ఞాన సముద్రంలో ఆధ్యాత్మిక మథనం కాల (ప్రవాహంలో & 
ఎదుర్కొంది. కృతయుగంలో తత్వజ్ఞానం ఉచ్చస్థితిలో వంటే, అది. 


16 


చివరిభాగంలో నీచస్థితికి దిగజారింది. గౌతమ ముని శాపంవల్ల తత్వజ్ఞాన ప్రపంచం 
అంతా అంధకారమయమై పోయింది. వేదాల్లో అనేక భాగాలు మరుగున పడిపోయాయి. 
మిగిలినవి మలినమయ్యాయి. వేదాంగాల పరిస్థితీ కూడా అంతే. అప్పటికింకా 
మహాభారతం వగైరాల రచన జరగలేదు. వేదార్థాలు తెలిసిన భూలోకంలోని బుషులు, 
మునులు అంతా గౌతముడి శాపంవల్ల జ్ఞానం కోల్పోయారు. 

భగవంతుడే శ్రీ వేదవ్యాసుల రూపంలో అవతరించి, వేదాలను, వేదాంగాలను 
పునరుద్ధరించారు. వాటి అధ్యయనం సులభతరం చేశారు. శ్రీవేదవ్యాసులు మహాభారతం 
వంటి ఇతర రచనలద్వారా వేదార్థ నిర్ణయం కూడా సులభం చేశారు. వారి బ్రహ్మసూత్రాలు 
ఒక్కటి చాలు - సకల శాస్త్రాల సారాన్ని బెపోసన పట్టడానికి. 

కృతయుగంలో మరో విపరీతం జరిగింది. దుష్టులు కూడా తత్వజ్ఞానం తెలుసుకొని 
దుప్ప్రయోజనాలకోసం దానిని ఉపయోగిస్తూ వచ్చారు. ఆ క్రమంలో అయోగ్యుల చేతిలోకి 
శాస్త్రాలు చేరటంతో, దాని వరిహారంకోనం తరువాత కాలంలో బుద్ధావతారం 


ఆవిర్భవించింది. దుష్టుల్ని మాటలతో మోహపరిచి, శాస్త్రాలకు వాళ్ళని దూరం చేయటం 
ఆ అవతార ప్రయోజనం, అందువల్ల చివరికి తత్త్వజ్ఞానం యోగ్యులకి మాత్రమే 
అందుబాటులోకి వచ్చింది. 


తత్త్వవిసవం 


క్రమంగా కలి ప్రభావంవల్ల ప్రజల్లో తత్త్వచింతన నన్నగిల్లిపోయింది. 
భోగభాగ్యాలమీదే మనసు నిలిపి భగవంతుణ్ణి మరిచిపోయారు. ఇలాంటి (ప్రజల్లోంచే 
కొందరు వండితులనబడేవారినుంచి శాస్త్రాలపై వికృత వ్యాఖ్యానాలు రావటం 
ఆరంభమైంది. 

ఈ వ్యాఖ్యానాలు అనేక రకాలుగా వచ్చాయి. గతంలో గౌతముడి శాపంవల్ల వేదాలను 
మర్చిపోయినట్లే, ఇలాంటి దుర్భాష్యాలమూలంగా శ్రీవేదవ్యాసుల రచనా లక్ష్యం మరుగున 
పడిపోయింది. శాస్త్రాన్ని నమ్మనివాళ్ళూ, శాస్త్రాలకి విపరీత భాష్యాలు చెప్పేవాళ్ళు కలిసి 
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని భ్రష్టు పట్టించారు. ఫలితం? పట్టపగలే చిమ్మచీకటి అలుము 
కొన్నట్లుగా ఆధ్యాత్మిక ప్రపంచం అంతా అంధకారమయమైపోయింది. 

ఈ పరిస్థితిలో వేదాల స్వరూపాన్ని, ఉనికిని అంగీకరించని సిద్ధాంతాలు కొన్ని, 
అంగీకరించినా, వాటి యథార్థ స్వరూపాన్ని వివరించకుండా వివరీత జ్ఞానాన్నిచ్చే 


'జ్ఞాన జ్యోతి” మధ్వాచార్య 17 
| 


వ్యాఖ్యానాలతో సిద్ధాంతాలు కొన్ని... ఇలా ప్రచారంలోకి వచ్చాయి. ఈ అ; 
స్థితి ఫలితమేమిటయ్యా అంటే - అసలు భగవంతుడనే వాడున్నాడా- అని ప్రశ్నిం; 
మొదలయ్యారు. ప్రపంచమంతా బ్రహ్మమే అనేవాళ్ళు కొంతమంది, జీవులందరూ 
అనేవాళ్ళు కొంతమంది. కొంతమందిది శూన్యవాదం. మరికొంతమందిది చైతన్యవాద్రం, 
ఇంకొంతమందిది జడవాదం. ఇంకా-దైవవాదులు, కర్మవాదులు, జ్ఞానవాదులు, జ్ఞానకర్మ 
సముచ్చయవాదులు, కర్శత్యాగవాదులు, ఉభయత్యాగవాదులు... ఇలా భిన్న వాదులు 
పుట్టుకొచ్చారు. బ్రహ్మ యొక్క అపూర్ణత్వవాదులు వేరు, స్వయం బ్రహ్మత్వవాదులు వేరు, 
'బ్రవ్మాపూర్ణత్వానికి పరిమితిని ఆపాదించినవాళ్ళు వేరు. 

బ్రహ్మ గుణాలను వర్ణించే వాళ్ళున్నట్లే, బ్రహ్మ నిర్గుణుడని వాదించేవాళ్ళూ వచ్చారు, 
బ్రహ్మకి ఆకారాన్ని ఆపాదించేవాళ్ళున్నట్లే, ఆ పరమాత్మకి ఆకారమే లేదనేవాళ్ళూ వచ్చారు. 
ఈ వాదప్రతివాదాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే - కొంతమంది (ప్రత్యక్షవాదులు, కొంతమంది 
యుక్తివాదులు, కొంతమంది కేవలం ఆగమవాదులు, కొంతమంది కేవలం త్యాగవాదులు, 
కొంతమంది భోగవాదులు... వేదాల్ని ఒప్పుకొన్న వాళ్ళు కూడా వాటి తత్వం అవైదికం 
అని నమ్ముతూవచ్చారు. ఇంకా, వేదవాదులు, ఉపనిషద్వాదులు, జాతివాదులు, జాతి 
అతీత తత్వవాదులు, ప్రత్యక్షమే ప్రమాణం అనే వాళ్ళూ... 


దాంతో నిత్యజీవితంలో భద్రత నశించింది. దొంగలనుంచి ప్రజలను రక్షించాల్సిన 
రాజులే దొంగలైపోయి ప్రజల్ని భక్షించటం మొదలైంది. వాళ్ళ భోగలాలస కోసం 
మారణహోమాలు జరిగాయి. అమాయకులు, బలహీనులు, స్రీలు వీటికి 


మధ్వాచార్య 

అలాంటి గందరగోళ దుస్థితిలో జిజ్ఞానువులంతా మార్గాంతరం కోనం 
ఎదురుతెన్నులు చూస్తూవుండిపోయారు. వాళ్ళకి కావలసింది ఒక గురువు. 

దైవికమైన శాస్త్రాల నన్నింటినీ సమన్వయంచేసి, యథార్థ పరతత్త్వాన్ని ఆవిష్కరించి, 
ప్రజలకు ఆధ్యాత్మిక జీవనమార్గాన్ని చూపించే గురువు కోసమే వారంతా తపించారు. 
తపస్సు చేశారు. 

అప్పుడు... 

అజ్ఞానాంధకారంలో మునిగిపోయిన ఈ (ప్రవంచానికి ఆధ్యాత్మిక వెలుగు 
ప్రసాదించటానికి జన్మనెత్తిన అవతార పురుషులు, జ్ఞానజ్యోతి మధ్వాచార్యులు. 

పుట్టుకతో ఆయనపేరు వాసుదేవ. 

1199 నుంచి 1280 వరకూ వారి భౌతిక జీవన యాత్రలో ఆయన తన 
అసమానమైన పాండిత్య ప్రతిభతో తాత్త్విక ప్రపంచంలో అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతిని 


ప్రసరింపజేశారు. ప్రపంచానికి అమావాస్యనాటి రాత్రి సూర్యోదయమయినంత విశేష 
అనుభవం కలిగించారు. ఈ భౌతిక ప్రపంచంనుంచి పరమాత్ముడి వరకూ సకల 


విషయాలలో పరిపూర్ణణ్ఞానం ఇచ్చిన మార్గదర్శకులు కనుక వూర్ణప్రజ్ఞులయ్యారు. 

కాలానుగుణంగా చూసినట్లయితే, భరతభూమి మనకి (ప్రసాదించిన వైదిక 
నుతాచార్యుల్లో ఆయన చివరివారు. 

ఆయన సిద్ధాంతమే చివరిది. 

అదే ద్వైత సిద్ధాంతం. మధ్వమత స్వరూపం, 
పరశురామ క్షేత్రం 

ఆయన అవతరించటానికి ముందు జరిగినదేమిటంటే... 

ఒకప్పుడు క్షతియులంతా స్వార్థంతో లోక నాశకులైనవ్పుడు శ్రీమహావిష్ణువు 
స్వయంగా పరశురాముని అవతారం ఎత్తి, 21సార్లు దండెత్తి దుష్ట క్షత్రియుల్ని 
సంహరించారు, దాంతో శిష్ణులైన క్షత్రియులు మళ్ళీ 

పరశురాముడు తాను జయించిన భూమండలాన్ని బ్రాహ్మణులకు దానం చేశాడు. 
తనకోసం మరో భూ ప్రదేశాన్ని నిర్మించుకోవాలనుకున్నాదు. తన చేతిలో గొడ్డలిని బాణంలా 


em నాన నాలనాడా నాలను. 


"జైన జ్యోతి' మధ్వాచార్య 19 


ప్రయోగించాడు. దాని ధాటికి సాగరంలో వరుణుడు తగ్గాడు. ఆ ప్రయోగాన్ని భగవంతు 
ఆదేశంగా భావించి, పశ్చిమ నముద్రవు ఒడ్డునుంచి వెనక్కి జరిగాడు. దాంట్రీ 
వాసయోగ్యమైన భూమిపైకి లేచింది. అదే పరశురామ క్షేత్రం. రజతపీఠ (ఉడుపి, 
కుమారాద్రి (సుబ్రహ్మణ్య), కుంభాసి, కోటీశ్వర, క్రూడు (శంకర నారాయణ), 

మూకాంబికా (కొల్లూరు) - వీటినే పరశురామ క్షేత్రం యొక్క సప్రమహాక్షేత్రాలని పిలుస్తారు. 


ఆ క్షేత్ర రక్షణకోసం పరశురాముడే ఒక రాజుని సృష్టించాడు. రామభోజుడు అనే 
పేరుతో ఆ రాజు ఆ క్షేత్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. 


ఆ రాజు ఒకసారి ఒక యజ్ఞం చేయడంకోసం భూమిని బంగారు నాగలితో 
దున్నుతుంటే ఆ నాగలి కొర్రుకి తగిలి ఒక కాలనాగు మరణించింది. నిజానికి ఆ కాలనాగు 
యజ్ఞం భంగం చేయటానికి వచ్చిన రాక్షసుడు. రాక్షస సంహారం పాపంకాదు, అయినప్పటికీ 
సర్పహత్యాదోషం పోగొట్టు కోవడంకోసం పరశురాముడి ఆదేశంమీద ఆ రాజు అయిదు 
యోజనాల విస్తీర్ణంగల రజతపీఠం నిర్మించి, దానిమధ్యలో బంగారు శేషాసనం కూడా 
స్థాపించాడు. ఆ బంగారు శేషాసనం మీదనే రాజు చేత పరశురాముడు యజ్ఞం 
చేయించాడు. యజ్ఞం తరువాత ఆ పీఠం భూమిలో కలిసిపోయింది. ఆ ప్రదేశాన్నే రజతపీఠం 
అంటారు. 

అనంతాసనం (శేషాననం) మీద పరశురాముడే స్వయంగా లింగాకారంలో 
సన్నిహితుడైనాడు. ఆయనే అనంతేశ్వరుడు. ఈ అనంతాసన 


మరో పౌరాణిక కథ ప్రకారం - దక్ష ప్రజాపతి తన కుమార్తెలయిన అశ్విని మొదలైన 
చేశాడు. అయితే ఆ 27 మందిలోనూ 


చంద్రుడి తపస్సుకి మెచ్చిన శివుడు 
అక్కడ అనంతేశ్వరుది ముందున్న 
పుష్కరిణిలో ప్రత్యక్షమై, చంద్రుడికి పాత 
తేజస్సు క్రమంగా పెరిగేలా వరమిచ్చాడు. 
అందుకే ఆ పుష్కరిణి చంద్రేశ్వరి, 
చంద్రమౌళీశ్వర అని ప్రసిద్ధి చెందింది. 
పుష్మరిణే దేవస్థాన మయింది. కొంతభాగం 
మాత్రం పుష్కరిణిగా వుండిపోయి చంద్ర 
పుష్కరిణిగా ప్రసిద్ధిపాందింది. చంద్రుడి 
శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం 
“ఉడుపి'గా ప్రచారంలోకి వచ్చింది. 'ఉడు' 
అంటే నక్షత్రాలు, “ఉడుపి అంటే 
నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుడు. 


అనంతేశ్వరుడు నారాయణుడు. శ్రీ అనంతేశ్వరస్వామి, ఉడువి 
ఆయనకి ముందు భాగంలో శివుడు 


చంద్రమౌళీశ్వరుడు. ఆయన విష్ణువైతే ఈయన వీర వైష్ణవుడు. అంటే విష్ణువుని 
చూపించేవాడు. విష్ణువుకి ముందున్నాడు. ఈతడు మనోనియామకుడు. 'భకుతజన ముందే 
నీనవర హిందె' అన్న దాసవాణిలో ఇది స్పష్టమవుతుంది. 
అవతార భూమి 

ఈ ఉడుపికి దగ్గరలోని పవిత్ర పుణ్యక్షేతం పాజక. ఇక్కడే అవతార పురుషులైన 
మధ్వాచార్యులు అవతరించారు. పరశురామ క్షేత్రాలలో ఇదొక అపూర్వ స్థలం. దానికి 


పడమటన విమానగిరి, దానిమీద పరశురాముడు ప్రతిష్టించిన దుర్గా సన్నిధానం వున్నాయి. 
దానికి నైరుతి దిక్కున పరశురామకొండ వుంది. దానిలో సుందరమయిన పరశురామమూర్తి 


బాణ తీర్థం, గదాతీర్ధం అనే ఈ నాలుగూ పరశురామ దేవుని 'పరశు' మొదలైన ఆయుధాల 
చేత ఉద్భవించినవి. అందుకే ఆ క్షేత్రాన్ని 'పాజక' అంటారు. పరశురామదేవుడి ఆయుధాలు 
పాపుల్ని సంహరించినట్లే అతని ఆయుధాలచేత నిర్మింపబడిన ఈ తీరాలు సకల పాపాల్ని 
నాశకం చేస్‌ డవ్వకీద్ధాలు, 


ప ఆత క 
జాలక వద్వాదార్త 2 


పరశురాముడు ఈ జగత్తుకే జనకుడు. దుర్గాదేవి జగన్మాత. వాళ్ళిద్దరూ నివస్పిల్య 
“పాజక' మధ్వాచార్యులకు జన్మభూమిగా వెలుగొందింది. 


మరో విశేషమేమిటంటే; 


పాండవులు అజ్ఞాతవాస సమయంలో పాచకులై ఈ యుగంలో అవతారమెత్తటాన్ని 


ఎంచుకున్న స్థలం 'పాజక క్షేత్రం'. అరణ్య వాసకాలంలో పాండవులంతా ఈ ప్రదేశాన్ని 
సందర్శించారని ప్రతీతి, 


జగద్గురువుని తల్లిదండ్రులు 


ఈ పాజక క్షేత్రంలో 'నడిల్లాయ' అనే ఇంటి పేరుతో మధ్యగేవా అనే 
బ్రాహ్మణోత్తముడు వుండేవారు. అవురూపవతియైన వేదవతి ఆయన భార్య, వాళ్ళు 
అపురూపమైన దాంపత్యం సాగిస్తూ వుండేవాళ్లు. మధ్యగేహుడి జీవితం ఎంత 
సాత్వికమయిందంటే - ఆయన ప్రతిరోజూ ఉడుపికి వెళ్ళి అనంతేశ్వరుడి సన్నధిలో 
పురాణ ప్రవచనం చేస్తూండేవారు. వేదాలు, ఉపనిషత్తులు వగైరా సనాతన ధర్మ శాస్త్రాలలో 


ఇతిహాస, పురాణాలలో ఆయనకు అపార పాండిత్యం వుండేది. ఆ పాండిత్యానికి తగిన 
వినయం ఆయనకు అలంకారంగా భాసించేది. 


ఆ దంపతులకి ఇద్దరు మగపిల్లలు పుట్టి శైశవ దశలోనే చనిపోయారు. ఒక 
ఆడపిల్లమాత్రం మిగిలింది. కాని వంశోద్ధారకుడైన కొడుకు పుట్టాలన్న ఆరాటం. 
వదిలిపెట్టలేదు. దానికి తోడుగా తత్వం తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వాళ్లను 


వెంటాడింది. 


స్వతహాగా వేదాలు తదితర శాస్త్రాల్లో పాండిత్యం ఉండటం చేత వాళ్లకి ఇతర 
సిద్ధాంతాల గురించి పరిచయం ఉంది. వాటిని 


ఒక అలజడి. దానివల్ల వాళ్ల దైనందిన ఉపాసనకి అంతరాయం, PCs 


ఈ నేపథ్యంలో తన తత్వ జిజ్ఞాసను పరిష్కరించగల్లిన పూర్ణ ప్రజ్ఞావంతుడైన కొడుకు 
కలిగితే ఎంత బావుంటుంది అని ఆయనకు అనిపించింది. ఈ అన్వేషణలో ఒక ఉపాయం 
తట్టింది. 'కర్ణముడు కపిల మహామునిని, పరాశరులు శ్రీ వేదవ్యాసుని పుత్రులుగా పొందారు. 
పాందురాజు కూడా భీమునితో కూడిన పాండవుల్ని పుత్రులుగా పొందారు. వారికి ఆ 
సంతతి ఎలా లభించింది? భగవంతుడైన శ్రీహరిని ఆరాధించడం వల్లనే కదా! మా 
కులదైవం కూడా అనంతాసనుడు శ్రీహరే కదా! కాబట్టి మనం కూడా శ్రీహరిని ఆరాధించి 
అంతటి లోకోత్తరుడైన కొడుకుని ఎందుకు పొందకూడదు?' అని ఒక నిర్ణయానికి వచ్చాడు. 


రజత పీఠంలో సువర్ణసేవ 

అలా దైవప్రేరణతో నడిల్లాయరు (మధ్యగేహుడు) భార్యతో కలసి ఉడుపికి వచ్చారు. 
అసలు వాళ్ళ మూల స్థానం ఉడుపి దగ్గర శివళ్ళి. కారణాంతరాలవల్ల ఇంతకాలం 
'పాజక క్షేత్రంలో ఉండాల్సి వచ్చినప్పటికీ వాళ్లకిప్పుడు సాధనక్షేతం ఉడుపియే అయింది. 

శివళ్ళి వచ్చిన దగ్గర్నుంచి వాళ్లు కలియుగంలో అసాధారణమైన రీతిలో శ్రీహరిని 
ఆరాధించడం మొదలుపెట్టారు. కఠినాతికఠినమైన అనేక వ్రతాలు చేస్తూ వచ్చారు. వాటిల్లో 
పయోవ్రతం, విష్ణుపంచక వ్రతం, భీష్మ పంచక వ్రతం మొదలైనవి ఉన్నాయి. ఇక ఏకాదశి, 
కృష్ణాష్టమి, చాతుర్మాస్యం మొదలైన అభ్యాసాలు నిత్యకృత్యమైపోయాయి. 

నర రల కరాళ పరాం భవానికి కూ లబ 


ఆరాధనాభ్యాసం ఏ స్థాయిలో సాగుతున్నదంటే, చూసినవాళ్లకి - వామనుడి జననంకోసం 
అదితి-కశ్యపులు చేసిన తపస్సు గుర్తుకు వస్తుంది. అదితి-కశ్యపులు కోరుకున్నది 
వామనావతారంలో భగవంతుడి సాక్షాత్మారం అయితే, నడిల్లాయరు దంపతుల సేవ 
జీవోత్తముడైన వాయుదేవుడి అవతారం కోసం. 
అలా రోజులు, నెలలు, బుతువులు, సంవత్సరాలు గడుస్తున్నాయి. మొత్తం పన్నెండు 
నంవత్సరాలపాటు సాగించిన కఠోరమైన ఉపానన - ద్వాదశస్తోత్రం రచించిన 
మధ్వాదార్యుల అవతారానికి కారణమయ్యింది. 
భగవంతుడు అనుగ్రహించాడు అనటానికి సంకేతంగా వేదవతి గర్భం ధరించింది. 
(దేవకీదేవి ఎలాగైతే శ్రీకృష్ణ జననానికి ముందు గర్భందాల్చి శోభిల్లిందో అలాగే వేదవతి 
కూడా శోభిల్లింది) తొమ్మిది మాసాలు నిండాక ప్రసవమయ్యేరోజు దగ్గర పడుతోంది. 


"జ్ఞాన జ్యోతి' మధ్వాచార్య 23 


అయినా నడిల్లాయరు మాత్రం ప్రతిరోజు ఉడుపికి వెళ్లి తన నిత్య పురాణసేవని కొనసా 
ఉన్నారు, i 

విజయదశమినాడు అభిజిత్‌ ముహూర్తంలో ఆకాశంలో సూర్యుడు మహాతేజస్సుశ్రో 
ప్రకాశిస్తున్న సమయంలో వేదవతికి సుఖప్రసవం జరిగింది. తేజోవంతుడైన కొడుక 
జన్మించాడు. అతడు ఇతర శిశువుల్లాగ పుడుతూనే గర్భవాస దుఃఖంతో పుట్టలేదు, 
ఈ శిశువు కాంతి ఊహాతీతమైనది. ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. “నిజంగానే 


వాయుమూర్తి జన్మించాడు” అనుకుంటూ ఆ దంవతులు నం(భ్రమానందాలలో 
మునిగిపోయారు. 


ఆ రోజు మధ్యగేహులు ఉడుపిలో పురాణ పఠనం ముగించుకుని ఇంటికి 
వెళుతున్నారు. ఎటువంటి సమయాల్లో కూడా జ్ఞానకార్యాన్ని విడిచి పెట్టని దీక్ష ఆయనది. 
చూసేవాళ్లకి సంసారాన్ని అపేక్షిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాని నిజంగా స్వధర్మాన్ని ఆచరిస్తూ 
కూడా సంసారం సుఖంగా సాగుతోందంటే అది దైవనిర్ణయం. దీనిని తెలుసుకోలేని 


వారు తమ స్వంతకార్యాల కోసం స్వధర్మాన్ని పరిత్యాగం చేస్తారు. అందువల్ల లభించే 
అరిష్టాలే ధర్మహాని, దుఃఖప్రాప్తి, 


భార్య ప్రసవ వార్త తెలియకుండానే ఆ రోజు పురాణపఠనం పూర్తి చేసుకుని ఇంటికి 
వెళుతున్న నడిల్లాయరుకి దారిలో అనేక శుభ శకునాలు కనిపించాయి. 


మంగళవాయిద్యాలతో సాగుతున్న ఊరేగింపు ఆయనకు ఎదురయ్యింది. 
ఆకాశంలో దేవదుందుభులు మోగినట్లనిపించింది. 


ఇని రెండూ ఏకకాలంలో సంభవించాయి. దారిలో ఎదురైన జనం నడిల్లాయరుకి 
వారి సుపుత్ర జననం గురించి ఉల్లాసంగా తెలిపారు. అలా ఎన్ని శుభ శకునాలు. 
అవన్నీ అందిస్తున్న ఆనందంతో నడిల్లాయరు ఇంటికి వెళ్లి పిల్లవాడి ముఖం చూడగానే 
ఆనందాతిశయంలో మునిగిపోయారు. రాముడు శిశువు రూపంలో ఉన్నప్పుడు చూసిన 
దశరథుడికి కలిగిన ఆనందోత్సాహమే నడిల్లాయరుకీ కలిగింది. 

ఆ మధుర క్షణంలో మధ్యగేహులు భగవంతుని మనసారా స్మరించారు. “స్వామీ! 
మేం కోరుకున్నట్లే మాకు మగపిల్లవాణ్డి ప్రసాదించావు. అలాగే అతనికి తత్వజ్ఞానాన్ని 
కూడా తెలుసుకొనే భాగ్యాన్ని కలిగించు.” అని వేడుకొన్నారు. క్రమంగా జాతకర్మ తదితర 
సంస్మారాల్ని పిల్లవాడికి జరిపించారు. 

ఆనందోత్సాహాలతో నామకరణం చేశారు. దేవతలకు కూడా ఆనందం కలిగేలా 
ఆ చిరంజీవికి 'వాసుదేవ' అనే పేరు పెట్టారు. 


నడిల్లాయరుకి గోదానంతో తత్పజ్ఞానం 
| 'నడిల్లాయరుకి ఆధ్యాత్మిక శ్రీమంతమేకాని, భౌతికమైన సంపద ఏమీలేదు. ఎంతటి 
॥ పేదరికమంటే, పుట్టిన పిల్లవాడికి పాలు కూడా లేని పరిస్థితి. అయితే ఆ చిరంజీవి 
ముఖంలోని తేజస్సు చూపరులను ఆకర్షించేది. మూడిల్లాయరు అనే శ్రీమంతుడు 
నడిల్లాయరుకి ఒక ఆవుని దానం చేశాడు. ఆ దానం అక్షయమై మూడిల్లాయరుకి జ్ఞానప్రాప్తి 
సాధనమయింది. 
పాత్రుడైనవాడికి చేసే దానం అనంతం అవుతుంది అన్నది శాస్త్రవాణి. మూడిల్లాయరు 
విషయంలో జరిగిందదే. వారు వృద్ధులవటంవల్ల కొంతకాలానికి కాలం చేయక తప్పలేదు. 
కాలక్రమంలో తమ ఇంట్లోనే తమ కొడుక్కే ఆయన కొడుకుగా జన్మించాడు. 
ఇందులో అనహజమేముంది? తనకుతానుగా బృహస్పతి తన కొడుకైన భరద్వాజ 
మనికి కొడుకై ద్రోణాచార్యుడిగా పుట్టలేదా? పైగా వారికి పరశురామ శిష్యత్వం లభించింది. 
వీరికి పరశురామ క్షేత్రంలో అవతరించిన మధ్వాచార్యుల అనుగ్రహ భాషణాన్ని వినే 
పంతం Ul మాలను ల 


జ్ఞాన జ్యోతి” మధ్వాచార్య 3 


సుయోగం లభించింది. సాధన అంటే ఇదే. గోదానం జ్ఞాన ప్రాప్తికి సాధనమవుత్వ్య 
అనే ఆర్యోక్తికి ఇది నిదర్శనం. 


హరి సమర్పణ | 

వాసుదేవుడికి మూడు మాసాల వయస్సు వచ్చింది. అంటే - మొదటిసారిగా 
ఇంట్లోంచి బయటికి తీసుకువెళ్ళే సమయం. శిశువుకి అప్పుడు ఆచరించాల్సిన 
“నిష్క్రమణ. 

మధ్యగేహులు ధర్మం తెలిసిన వ్యక్తి కనుక ఈ 'నిష్రమణ' అర్థవంతంగా వుండాలని 
భావించారు. శిశువును నేరుగా ఉడుపికి తీసుకువెళ్ళారు. ఏ అనంతేశ్వరుడి కరుణవల్ల 
తాను ఈ శిశువును పొందానని నమ్ముతున్నారో ఆ దైవం పాదాలముందు శిశువుని 
వుంచారు. “స్వామీ! ఇది నీ ప్రసాదం. ఈ శిశువుకి తల్లీ, దండడ్రీ అన్నీ నీవే అయి 
మార్గదర్శనం చేయాలి” అంటూ ప్రార్థన చేశారు. | 

అలా చేయాలని మధ్యగేహులుకి ఎందుకు అనిపించింది? 

“కరియనీరను కెరిగెజల్లివరవపడె దవరంతె కాణిరో, హరియ కరుణ దళాద భాగ్యవ 
హరి సమర్పణ మాడిబదుకిరో...” (సూర్యుడు ఉదయించే ముందరే వెలుగు ప్రసరిస్తుంది 
- మధ్వకత్వం) 

అంటే - మధ్వాచార్యులు శైశవదశలో వుండగానే ఈ తత్వ ప్రభావాన్ని. 
MT oe 
మయింది. 


రాత్రి అయినా అలవాటైన దారే గదా అ 
అ అడవిలో వట. 


కింద పడిపోయాడు. అందరికీ తోచిన కారణం 


అంతలో రక్తం కక్కుకుని పడిపోయిన మనిషిని ఆవహించిన భూతం మాట్లాడటం 
మొదలుపెట్టింది. 

“ఎంత ధైర్యం మీకు? ఇది మా ప్రాంతం. ఇది మేం సంచరించే సమయం అని 
తెలిసే వస్తారా?... మీ మధ్యలో ఈ చిరంజీవి లేకుండావుంటే మీరెవ్వరూ ప్రాణాలతో 
'మిగిలేవారు కాదు. ఇతడు సామాన్యుడు కాదు. సాక్షాత్తు లోకేశ్వరుడు. అందుకే మీరు 
'బ్రతికిపోయారు...” అంటూ ఆ భూతం ప్రకృతిలో కలిసిపోయింది. ఆ సంఘటనతో 
అందరికీ బాలమధ్వుల మహిమ తొలిసారిగా అర్థమయింది. 


(ఇప్పటికీ-మధ్వులను ఎవరైతే విగ్రహం రూపంలోగానీ, గ్రంథ రూపంలోగానీ 


ఇంట్లో వుంచుకుంటారో వారికి ఎలాంటి భూత(ప్రేతాల పీడవుండదన్నది నిర్ధారిత సత్యం. 
ఈ సంఘటన జరిగిన ప్రాంతం ఉడుపికి దగ్గర 'సందళి కేపాడి'గా ప్రసిద్ధి చెందింది.) 


అయ్యో! ఉలవలు తినేశాడే 


ఒకసారి తల్లి వేదవతి పారుగింటివారికి పనిలో సాయం చేద్దామని వెళ్లింది. 
'వెళ్తూవెళ్తూ, ఒక గ్లాసు పాలు తన కూతురి చేతికిచ్చి, “తమ్ముడు ఏడిస్తే పట్టాలి సుమా” 
అని చెప్పి వెళ్లింది. 
ఆమె అలా వెళ్లగానే పిల్లవాడు ఏడువు మొదలుపెట్టాడు. అక్క పాలు పట్టింది. 
అయినా ఏడుపు ఆగలేదు. ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఆకలితోనే ఏడుస్తున్నాడనుకొని, ఇంకా 
ఏం పెట్టాలా అని అక్క అటూఇటూ ఇల్లంతా గాలించింది. ఒక మూల పశువులకు 
వేయడం కోసం ఉంచిన ఉడకపెట్టిన ఉలవలు బుట్టలో కనిపించాయి. వెంటనే ఆ 
ఉలవల్ని తమ్ముడికి పెట్టింది. బుట్టెడూ తినేశాడు (మింగేశాడు). ఏడుపు ఆపేశాడు. 
తల్లి ఇంటికి తిరిగొచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. పిల్లాడు ఎలావున్నాడోనని 
ఆందోళనగా ఆమె పరుగుపరుగున వచ్చి చూసేసరికి, ఇంట్లో అంతా ప్రశాంతంగా 
వుంది, 'హమ్మయ్య' అనుకుంది. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. “అమ్మా, తమ్ముడు 
ఏడిస్తే పాలు పట్టాను. ఇంకా ఏడుస్తూనే వుంటే ఉడకబెట్టిన ఉలవలు పట్టాను. తినేసి 
హాయిగా నిద్రపోతున్నాడు, చూడు” అంటున్న కూతురి మాటలు వింటూనే వేదవతి 
అన్నంకూడా తినలేని శిశువు ఉలవలు తినటమా? వయసులో 
వున్నవారే హరాయించుకోలేని ఉలవల్ని నా శిశువు తిన్నాడా?... నవనాదులూ 
'కుంగిపోయాయి. కూతురిమీద కేకలేసింది. కాని ఆ పిల్లకేం తెలుసు - ఉలవలు అజీర్తి 


నాన లా. 


'ఖిన జ్యోతి' మధ్వాచార్య 27 


అక్కడ్నుంచి ఆందోళనతో పిల్లవాడిని ఎత్తుకుంది. పిల్లవాడు అపస్మారక 

వున్నాడని ఖంగారు ఖంగారుగా భర్తకి కబురుచేసింది. మధ్యగేహులు వచ్చారు. విష్ట్య 
తెలిసి ఆయన వ్యథ చెందాడు. ఇప్పుడేం చేయగలమా” అనుకున్నారు. 'కంటికి కనుపిర్యి 
ఆ ధన్వంతరినే ప్రార్ధిద్దాం' అనుకుంటూ ఆ పిల్లవాడినలాగే పడుకోబెట్టి (ప్రార్ధనల 
మొదలుపెట్టారు. ఈ సంగతంతా తెలిసి క్రమంగా ఊరిలో జనం అంతా 

ప్రార్థనలో పాల్గొన్నారు. వాళ్లందరికీ (ప్రేమపాత్రుడు ఆ చిరంజీవి... కానీ క్రమంగా 
ఆ పిల్లవాడు కళ్లు తెరిచాడు. నవ్వుతున్నాడు... ఆడుతున్నాడు... కేరింతలు కొడుతున్నాడ్ష్న 
“ఏడాదైనా నిండని శిశువు ఉలవలు తిని జీర్ణించుకోవటమా! ఇతనేమన్నా భీమసేనుడా?! 
అనుకుంటూ అందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. 


వృషభం వెనుక దేవ వృషభం 

వాసుదేవుడికి ఏడాది నిండింది. ఒకరోజు ఉదయం నుంచి అకస్మాత్తుగా వాసుదేవుడు 
కనిపించకుండా పోయాడు. 

ఎక్కడ? ఎక్కడ మా చిన్నారి? ఎక్కడ మా వాసుదేవుడు? ఏమయ్యాడు? ఎటు 
వెళ్ళాదు?- ... అనుకుంటూ తల్లిదండ్రులు ఆదుర్దాగా ఇల్లంతా వెతికారు. 

ఇంటి ఆవరణ అంతా వెతికారు. 

ఇరుగుపొరుగు ఇళ్లల్లో వెతికారు. 
పెరిగిపోయింది. ఏడాది వయసు కుర్రాడు తప్పిపోవటమా? 


ఈ వార్త ఊరంతా వ్యాపించింది. వాసుదేవుడంటే అందరికీ 
ఒక్కరూ ఆత్రుతగా వీథివీథి వెదికారు. ముద్దే నక ప్రక] 


మధ్యాహ్న సమయం దాటింది. 


మధ్యగేహుని ఇంట్లో పొలంలో పనిచేసే ఎడ్లు వున్నాయి. ఒక ఎద్దు అడవిలో 
'సతకి ఉదయాన్నే వెళ్ళటం రోజూ జరిగేదే. అయితే ఎద్దు తోక పట్టుకుని పసివాడు 
వెల్తిదా? 
“ఊహు” అనుకున్నారు. మళ్ళీ దుఃఖం పొంగుకొస్తోంది. రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల్ని 
'ఓదార్చటం ఎవరివల్లా కాలేదు... అలా సూర్యాస్తమయం అయింది. చీకటి పడుతోంది. 
అంతలో... పొద్దున్నే అడవికి వెళ్లిన ఎద్దు ఇంటికి తిరిగొచ్చింది. అందరూ అప్పుడు 
గమనించారు. ఆ ఎద్దు తోక పట్టుకుని వెనకాల ఏడాది వయసున్న 
వస్తున్నాడు!! 
అంతా చేష్టలుడిగి చూస్తూ వుండిపోయారు. ఆ తల్లిదండ్రులకి ఒక్కసారిగా నిశీలో 
యం అయినంత - దరిద్రుడికి చింతామణి దొరికినంత- జిజ్ఞాసువుకి తత్త్వ 
త్మారం అయినంత ఆనంద పరవశం కలిగింది. కన్నీటి బాష్పాలల్లా ఆనంద 
ష్పాలయ్యాయి. 
(పాజకక్షేతం నుంచి ఆగ్నేయ దిక్కునున్న ఒక కొండమీద వాసుదేవుని చిన్నచిన్న 
ద్రలు, ఆ వృషభం పాదాల గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి). 
తీరిన బుణం 
ఒకరోజు వాసుదేవుడు సాటిపిల్లలతో ఆటలు ముగించుకుని ఇంటికి చేరాడు. 
'అమ్మ పిలిచి, “మీ నాన్నగారిని భోజనానికి రమ్మను” అని చెప్పింది. 
తండ్రి దగ్గరకెళ్లాడు. అమ్మ రమ్మంటోందని చెప్పాడు. మధ్యగేహుడికి తెలుసు. 
భోజనానికి వెళ్లాలి. కాని తమకి ఎద్దు అమ్మినవాడు వచ్చి కూర్చున్నాడు. అతనికి బాకీ 
ఇంకా తీరలేదు. అతన్ని వదిలి ఇంట్లోకివెళ్లి భోజనం చేయలేడు. బుణం తీర్చకుండా 
భోజనం చేయటానికి అతని తత్వం అంగీకరించలేదు. బుణం తీర్చకుండా తినటానికి 
శాస్త్రం కూడా సమ్మతించదు. 
అందుకే కొడుకుతో అన్నాడు : “బాబూ! మనకి ఎద్దుని అమ్మినవారు వచ్చి 
కూర్చున్నారు, వారికి బాకీ చెల్లించడానికి తగినంత ధనం నా దగ్గరలేదు. నేనిప్పుడు 
'లోజుూనికి రాను, నువ్వ వెళ్లి తినేసేయ్‌”. 
| “ఓ అలాగా!” అన్నాడు చిన్నారి వాసుదేవుడు. వెంటనే ఆ వచ్చిన వ్యాపారిని తమ 
కంది ఆవరణలోని చింతచెట్టు దగ్గరికి పిలుచుకువెళ్లాడు. ముద్దుగా వున్నాడని పిల్లవాడి 


జ్యోతి మధ్వాచార్య 29 


వెంట అతను వెళ్లాడు. వాసుదేవుడు ఆ చెట్టు మొదట్లోంచి దోసిలినిండా చింతగిం్యా 
తీసి ఆ వ్యాపారి చేతుల్లో పోసి “తీసుకోండి మీ బాకీ” అన్నాడు. 


ఆశ్చర్యం! 


ఆ వ్యాపారికి ఆ చింతగింజలు కాసుల్లాగా కనిపించాయి. ఆ 'ధనం'తో క్వ 


తీరిపోయింది స్వామీ” అంటూ అతను వెళ్లిపోయాడు. మధ్యగేహుడు నంభ్రమంఠో 
మునిగిపోయాడు. 


(పాజకక్ష్మేత్రంలో శ్రీవాసుదేవ 
తీర్థానికి వాయవ్యంలో వున్న ఒక 
పురాతన చింతచెట్టు అదే చింత చెట్టుగా 
ప్రసిద్ధిచెందింది.) 

కాని బుణం బుణమే, 
దేవబుణం, బుషి బుణం, పితృ 
బుణం, భూత బుణం, మనుష్య 
బుణం అనే ఐదు బుణాలను తీర్చటం 
కోసం మనిషి దేవయజ్ఞం, బుషియజ్ఞం, 
పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య 8 
యజ్ఞం అనే పంచ మహా 
ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. 
అలాచేయకుండా భోజనం చేయటం 
మహాపాపం అంటారు. 


మధ్యగేహుడు తన కొడుకు చేసిన 
చింతపిక్కల చెల్లింపుని కుర్రచేష్టగా 
తీసుకుని, తరువాత రోజుల్లో చాలా 
(శ్రమించి, డబ్బు కూడబెట్టి తీసుకెళ్లి 


ఇ వ్యాపారికి చెల్లించబోయాదు. అతను “అదేమిటీ! మీ బాకీని మీ అబ్బాయి అ రోజే 
చెల్లించేశాడు గదా?” అన్నాడు. 


30 


పెళ్లవారి ఇంటినుంచి గుడికి 

నియూరు అనేది మధ్యగేహుల బంధువుల ఊరు. అక్కడ ఒక పెళ్లి జరుగుతోంది. 
ఆ పెళ్లికి భట్టు దంపతులు తమ చిరంజీవితో కలసి వెళ్లారు. వివాహమంటపంలో అందరూ 
పెళ్లి వేడుక చూడటంలో నిమగ్నమై ఉన్న సమయంలో వాసుదేవుడు మెల్లగా నడుచుకుంటూ 
ఎటో వెళ్లిపోయాడు. 

కొంత సమయం తర్వాత వాసుదేవుడు కనిపించటం లేదని భట్టు దంపతులు 
గుర్తించారు. ఈ సారి వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంట్లోనూ, బయటా 
మొత్తమంతా గాలించటం మొదలుపెట్టారు. ఏడాది వయస్సున్నప్పుడే అడవంతా తిరిగొచ్చిన 
వాసుదేవుడు ఇప్పుడు మూడేళ్ల వయస్సులో ఎంత దూరం పోయాడో! ఎటు పోయాడో! 
ఆ కొత్త ఊళ్ళో ఇంటా బయటా ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. భట్టు 
కంగారు కంగారుగా ఊరంతా వెతుకుతూ దారిలో కనబడినవారందరినీ “మా పిల్లవాడు 
కనపడ్డాడా?” అంటూ ఆత్రుతగా అడగసాగాడు. కొంతమంది ఎదురొస్తున్నవాళ్ళు మాత్రం 
“ఒక చిన్న పిల్లాడ్ని చూశాం! ఇంత చిన్నవయస్సులో ఒంటరిగా వెళుతున్నావేంటయ్యా 
అని అడిగాం. దానికతను చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు” అన్నారు. 

భట్టుకి ఆదుర్దా పెరిగిపోయింది. ఆ బాటసారులు ఇచ్చిన ఆచూకీ (ప్రకారం 
వెతుక్కుంటూ, వెతుక్కుంటూ ఉడుపి దాకా వెళ్లిపోయాడు. అక్కడ వాసుదేవుడు 
అనంతేశ్వరుదికి సాష్టాంగ ప్రణామం చేస్తూ తండ్రికి కనిపించాడు. భట్టు నిర్భాంతపోయాడు. 
ఎక్కడ నియూరు? ఎక్కడ అనంతాసనం? 

మొత్తం దూరం రెండు యోజనాలు. దారిలో కుటఊరు, తాళ్లపాడె దాటాలి. 
కొడుకును చూసిన వెంటనే భట్టు కళ్లల్లో ఆనందం పొంగుకొచ్చింది. “బుజ్జి, ఇంత 
దూరం నువ్వెలావచ్చావయ్యా” అని అడిగాడు. 

దానికి వాసుదేవుడు చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు. “తండ్రీ! నేను ఒక్కళ్ణే రాలేదు. 
నాకు తోడుగా దేవుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాడు”. 

ఇలా వాసుదేవుడు తరచుగా ఇల్లు విడిచి వెళ్లిపోవడం జరుగుతూండేది. దాంతో 
భట్టు దంపతులు ఎప్పుడూ “భగవంతుడా! పరిసర ప్రాంతాలన్నీ భూత(ప్రేతాలతో నిండిన 
భయంకరమైన అడవి. ఈ చిరంజీవిని మాకు (ప్రసాదించిన నువ్వే ఇతడికి ఎలాంటి 
అపాయం కలగకుండా కాపాడాలి స్వామీ” అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తుండేవారు. 


జ్ఞాన జ్యోతి" మధ్వాచార్య 31 


భారతీశుని అక్షరాభ్యాసం 

భట్ట దంవతులు ఒక శుభ 
ముహూర్తాన వాసుదేవుడికి అక్షరాభ్యాసం 
చేయించారు. శాష్రో క్తంగా పూజలు 
చేసి, పెద్ద బండ రాయి మీద కొన్ని 
అక్షరాలు రాసి దిద్దించారు. రెండవ రోజు 
మళ్లా మొదటిరోజు రాసిన అక్షరాలనే 
అదే క్రమంలో రాసి దిద్దమని చెప్పారు. 
వాసుదేవుడు ఒక నవ్వు నవ్వి “అప్పా, 
రాసిన అక్షరాలనే మళ్లీ మళ్లీ ఎందుకు 
రాయిస్తున్నారు, అవన్నీ నాకు ఇదివరకే 
వచ్చాయికదా!” అని రాసి చూపించాడు. 

అప్పటికి తండ్రికి మనోవికాసం 
కలిగింది. 'ఈ విల్లవాడు (ప్రతిభా 


a] 
సాగరుడు, ఇతడిమీద ప్రజల దుష్ట దృష్టి శ్రీ మధ్వాచార్యులవారికి అక్షరాభ్యాసం చేనిన 
పడటం మంచిదికాదు' అని భావించి శిలాఫలకం, పాజకక్షేత్రం 
అప్పటినుంచి అతని చేత ఏకాంత 
ప్రదేశంలో అభ్యాసం చేయించడం మొదలుపెట్టాడు. 
శివభట్టు పరాజయం 


ఒకసారి నేయంవాళ్లీలోని బంధువుల గృహంలో ఒక ఉత్సవానికి వెళ్తూ, వేదవతి 
తన కుమారుణ్ణి కూడా వెంటతీసుకువెళ్లింది. అప్పటికి ఆ వివాహోత్సవంలో జ్ఞానకార్యం 
జరుగుతోంది. ప్రతిరోజూ శ్రవణాదులు చేయాలన్నదే శాస్త్ర విధి, వివాహం సందడిలో 
కూడా వేదవతి ఆ విధిని పాటించింది. ప్రవచనం వినడం కోసమని అక్కడే కూర్చుంది. 
ఆమె తొడమీద వాసుదేవుడు కూర్చున్నాడు. న 


ఆ కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన పౌరాణికుల్లో శివభట్ట ఒకడు. అతదు మడినాయ | 
వంశంవాడు. అతనిచుట్టూ అపార సంఖ్యలో శ్రోతల బృందముండేది. తన పీఠానికి 
తగినట్లే శివభట్టు కూడా శివసర్వోత్తమం వచ్చేటట్లు ప్రవచనం చేసేవాడు. కానీ వాసుదేవుడు 


నడు 


న 'జ్ఞాన జ్యోతి' మధ్వాచాథ 


దాన్ని నపొంచలేకపోయాడు. కూర్చున్నచోటునుంచే వాసుదేవుడు మాట్లాడుతూ 
1! పొరాణికుడా! నువ్వు చెప్పే అర్థం వ్యాసుడు, శుకుడు వంటి దివ్యాత్ములకు 

చూడ్డానికి చిన్న పిల్లవాడులా ఉన్నాడుకానీ, అతని వాక్కు సింహగర్జనలా ఉంది. 
'శ్రోతలంతా ఆ శబ్దంవచ్చిన దిక్కుకు చూశారు. శివభట్టు కంగారుపడిపోయి జవాబు 
చెప్పటానికి తటపటాయించాడు. ప్రజలందరికీ అర్థమయ్యింది - అతనికి సరైన అర్ధం 
తెలియదని, అప్పుడు అంతా కలసి ఆ మూడేళ్ల వాసుదేవుణ్ణి మురిపెంగా అడిగారు, 
“నువ్వయినా సరైన అర్థం చెప్పు నాయనా!”అని. 

ఆ చిరంజీవి ఆ ప్రకరణ యొక్క సరైన అర్థాన్ని విష్ణుసర్వోత్తమత్వానికి అడ్డులేకుండా 
వివరించాడు. శివభట్టుకి పరాభవమయ్యింది. అది వాసుదేవుని మొదటి ప్రవచనమైంది. 
అప్పటినుంచి వాసుదేవుడి ప్రవచనాలు పరంపరగా సాగుతూవచ్చాయి. ప్రవచనమనేది 
ప్రామాణికంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని గౌరవించాలి. ప్రామాణికంగా లేదంటే దాన్ని 
ప్రతిఘటించకపోవటం అపచారం. మొత్తంమీద వాసుదేవుణ్ణి తన వెంటబెట్టుకుని వెళ్లడం 
వల్ల తప్పు ప్రవచనాలు వినే దుస్థితినుంచి వేదవతి తప్పించుకుంది. 

ఇంటికొచ్చాక వాసుదేవుడు తండ్రికి జరిగింది చెప్పాడు. “తండ్రీ! నువ్వే చెప్పు. 
ఎవరి వాదన సరైంది. నాదా, శివభట్టుదా?” అని ప్రశ్నించాడు. భట్టు అవాక్కయ్యారు. 

ఎంత వయస్సున్న కొడుకు ఏ స్థాయిలో మాట్లాడ్తున్నాడు? 

అతని ప్రతిభని ఎలా కొలవాలి? 


తనకే జటిలంగా కనిపించే ఆ పురాణ ప్రసంగాన్ని తన కొడుకు మనస్సుకు 
హత్తుకునేటట్లు వివరించాడే! ఇతను కూడా ప్రవచనాచార్యుడేనా?... “అయివుండవచ్చు” 
అనుకున్నారు భట్టు. “ఇదంతా భగవంతుని దయ” అనుకుంటూ భట్టు తన కొడుకుని 
దగ్గరకు తీసుకుని “నాయనా నువ్వు చెప్పిందే సరైంది” అన్నారు. 
లికుచ శబ్దార్థం 

ఒకరోజు మధ్యగేహుడు పురాణప్రవచనం చేస్తున్నారు. అందులో భాగంగా రకరకాల 


వృక్షాల గురించి చెప్తూ పురాణ శ్లోకాలను విడమరచిచెప్తున్నారు. ఆ శ్రోతలలో వాసుదేవుడు 
కూడా ఉన్నాడు, తండ్రి అనేక వృక్షాల పేర్లు వివరించి చెన్నంటే, (శ్రోతలంతా 


wiz స్‌ 


అంతలో వాసుదేవుడు లేచి “నాన్నగారూ! మీరా శ్లోకాలకి మరోసారి అర్థం చెప్పుకు 
అని కోరాడు. తండ్రి చెప్పారు. వాసుదేవుడు “నాన్నగారు, ఈసారి కూడా మ్షీర ఓ 
మూల శ్లోకంలో ఉన్న 'లికుచ' శబ్దానికి మాత్రం అర్థం చెప్పలేదు” అన్నాడు, మిగ్వు 
(శ్రోతలంతా విస్మయం చెందారు. నిజానికి 'లికుచ' అంటే ఏమిటో మధ్యగేహుడుక్తి క్యూ 
తెలియదు. అలాగని దానికి తప్పు అర్థం చెప్పే ప్రయత్నం ఆయన చేయలేదు. 
చేసింది విరుద్దోక్తి. మధ్యగేహుడు చేసింది అనుక్తి, విరుద్దోక్తి అనర్థకరమైంది. 
అజ్ఞానద్యోతకం మాత్రమే. ఏమైనా వాసుదేవుడు మాత్రం ఈ అనుక్తి కూడా ఒప్పుకోలేదు 

భట్టు జవాబు చెప్పకుండా మిన్నకుండిపోయారు. అప్పుడు శ్రోతలు "వాసుదేవా! 
ఆ అర్థం నీకు తెలుసా?” అని అడిగారు. 

“తెలుసు, 'లికుచ' అంటే అడవి పనస అని అర్థం” అని చెప్పి కూర్చున్నాడు. 
భట్టుతో సహా శ్రోతలంతా దిగ్ర్భాంతి చెందారు. “ఇతడు 
సమగ్రంగా తెలిసినవాడు. తండ్రికి మించిన తనయుడవుతాడు సుమా!” అని పొగిడారు. 
ఇది తంద్రికి అవమానకరమైన విషయమా? కాదు. నిజానికి కొడుకు తనకన్నా ప్రతిభాశాలి 
కావటమన్నది ప్రతి తండ్రీ గర్వించే విషయమే! అందులో ? పైగా 


అక్కడున్న పురజనులెవ్వరూ భట్టుని తప్పు పట్టలేదు కూడా! అసలు 'లికుచి అన్న పదానికి 
వాసుదేవుడు ఎందుకంత జిజ్ఞాస 


అర్థం చెప్పకపోవటం పెద్ద అపచారమేమీ కాదు. కాని 


ఏమయ్యాయి?” అని తల్లి అడిగింది. వాసుదేవుడు అక్కడ్నుంచే గట్టిగా అరుస్తూ చెప్పాడు. 
“పిల్లులు, ఎలుకలు మూతలు తో సేయకుండా ఆ గిన్నెల మీద నేనే బండరాళ్ళు పెట్టాను. 
వాటి కింద పాత్రలున్నాయి, చూసుకో!” 

వేదవతి దిగ్ర్భాంతి చెందింది. “నాలుగేళ్ళ కుర్రాడేమిటి? నలుగురైదుగురు కూడా 
మోయలేని పెద్ద పెద్ద బండరాళ్ళని బయటనుంచి మోసుకొచ్చి గిన్నెల మూతల మీద 
'పెట్టడమేమిటి? వీడేమైనా భీమసేనుడా?” 

...ఇలా వాసుదేవుడు చేసే లీలలు క్రమంగా పెరిగిపోతూ వచ్చాయి. 

అతను ఏం చేసినా ప్రతి పనిలోనూ ఒక కొత్తదనం కనిపిస్తోంది. 

ఒక వింత కనిపిస్తోంది. 

ఒక లీల తోస్తోంది. 


పిల్లలు ఆదుకునే ఆటల్లో కూడా వాసుదేవుడి సృజనాత్మకత విభిన్నంగా ఉంటోంది. 
క్రమంగా ఆ గ్రామ ప్రజల్లో 'ఇతను సామాన్యమైన పిల్లవాడు కాదు" అన్న భావం 
బలవదసాగింది. 

సామాన్యుడు కాకపోతే ఎవరు? 


ఈ ప్రశ్నకి సమాధానానికి కొన్ని నంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఒకసారి 
'సంక్రమణోత్సవ కాలంలో అనంతేశ్వరుని గుడి ముందు ఒక గ్రామస్థుడికి పూనకం 
వచ్చింది. దేవత ఆవహించింది. అతడు గుడిముందున్న ఎత్తైన రాతి స్తంభం మీదకెక్కి 
పెద్దగా మాట్లాడసాగాడు. ఆ రోజు అతనిద్వారా అమ్మవారు పలికిన మాటలు 
“ఈ ప్రపంచానికి మేలు చేసే వ్యక్తి కొద్దికాలంలో ఈ పరిసరాల్లోనే అవతరిస్తాడు” అని. 

(వాసుదేవుడు పాలు పెరుగుల మీద మూతపెట్టిన బండరాళ్ళు ఇప్పటికీ పాజక 
క్షేతంలో అతను అవతరించిన ఇంటిలో కనిపిస్తాయి.) 


వాసుదేవ తీర్థం 


గదాతీర్థంలో స్నానం చేయటం వాసుదేవుడికి నిత్యకృత్యం అయిపోయింది. వర్షాకాలంకానీ, 
శీతాకాలంకానీ, పెనుతుఫానురానీ ఆ నాలుగు తీరాల్లో స్నానం చేయటం మాత్రం 
'మానేవాడుకాదు. వయసు వస్తున్నకొద్దీ ఒంటరిగానే ఆ తీర్థాలకువెళ్ళి స్నానం చేస్తూ 
వచ్చేవాడు. తల్లికి చాలా బెంగగా ఉండేది. 


ఇనజ్యోళొవధ్వాదాడ ౪ 


ంధీడ్ణిణణా 


దేవా! నువ్వు ఒంటరిగా అంతదూరం స్నానానికి వెళ్లిరావటం నాకు చాలా 
ఆందోళన కలిగిస్తోందయ్యా!” అంటూ ఆ తల్లి రోజూ అంటూనే ఉండేది. అయినా సరే 
వాసుదేవుడు అదే పనిచేస్తుండేవాడు, ఒకరోజు ఏమైనాసరే కొడుకుని ఒంటరిగా 
ప్రోనీయకూడదని తల్లి పట్టుబట్టికూర్చుంది. అప్పుడు వాసుదేవుడు చేతిలో ఉన్న రాయిని 
ఇంటికి ఈశాన్యదిక్కుగా విసిరాడు. ఆ రాయి ఎక్కడ పడిందో అక్కడ ఒక్కసారిగా నేల 
చీలి, నిర్మలమైన జలం ఉబికిరావటం ఆరంభించింది. ఊరుఊరంతా ఆ జలని చూసి 
దిగ్ర్భాంతి చెందారు. క్రమంగా ఆ జల ఒక తీర్ధంగా ఆవిర్భవించింది. అదే వానుదేవతీర్థం. 


అప్పుడు వాసుదేవుడు తల్లితో అన్నాడు. “అమ్మా! ఇక నువ్వు బెంగ పడనక్క్లేదు. 
రోజూ నేను ఈ తీరంలోనే స్నానం చేస్తాను”. అప్పటికిగానీ ఆ తల్లికి వాసుదేవునిలోని 
ఆపూర్వశక్తి తెలిసిరాలేదు. తెలిసిన తరువాత చాలా విచారించింది. తొందరపడి కొడుకుని 
ఆ తీర్థాలకి వెళ్ళవద్దన్నానే అని బాధపడింది. అది చూసి వాసుదేవుడు “అమ్మా 
విదారించవర్దమ్మా ఆ నాలుగుతీర్థాల సన్నిధానం ఈ తీర్థంలో ఉంది. ఇందులో స్నానం 
చేస్తే అన్ని తీర్థాల స్నానఫలం లభిస్తుంది” అన్నాడు. 

కొడుకు శక్తినైతే తెలుసుకుందికానీ, ఆ తల్లికి ఈ నాలుగు తీర్థాల సన్నిధానం 
విషయంలో సందేహం తీరలేదు. తల్లి మననుని గ్రహించిన వానుదేవుడు ఒక 


_—— నారా నలక 


జ్ఞాన జ్యోతి' మధ్వాచార్య త 


మర్రిచెట్టుమొక్కను తలకిందులుగా నాటి ఇది సరిగా చిగురు మొలిస్తే, ఈ 

ఆ నాలుగుతీర్థాల సన్నిధానం ఉన్నట్లే చెప్పవచ్చునన్నాడు. అలా చెప్పినంత మాత్రా 
తల్లికి సందేహం తీరుతుందా! అప్పటికప్పుడు వాసుదేవుడు అది చిగురించడాన్ని శ్రల్మి 
చూపించాడు. అదే భవ్యవృక్షం అయింది. తల్లికి సందేహనివృత్తి అయింది. 


బ్రహ్మోపదేశం 


అసాధారణ ప్రతిభను చూపిస్తున్న వాసుదేవుడికి ఉపనయన యోగ్య వయస్సు 
రావటంతో ఈ సంస్కారాన్ని త్వరగా పూర్తిచేయాలని తండ్రి మధ్యగేహుడు ఆరాటపడ్డాడు. 


ఉపనయనం అయితేకానీ ద్విజుడు కాలేడు. జన్మనిచ్చిన తల్లికన్నా జ్ఞానాన్నిచ్చే 
గాయత్రికే ప్రాధాన్యం ఎక్కువ. గాయత్రీ మంత్రోపదేశం పొందడమంటే సకల వేదాలను 


మీదనున్న దుర్గాదేవి గుడిలో ఉన్నాడు. అంత దూరంలో ఉన్నా తల్లి కేక అతని 
శ్రవణేంద్రియాల్లోకి చొచ్చుకుపోయింది. 

అంటే అతను దూరశ్రవణాది సిద్భుల్ని పొందిన వాయుదేవుడా? తల్లి పిలుపువిని 
'వానుదేవుడు విమానగిరి నుంచి ఒక్క అంగలో ఇంటికి చేరుకున్నాడు. హనుమంతుడు 
సముద్రాన్ని లంఘించినట్లే లంఘించాడు. 

అప్పుడు ఒక సంఘటన జరిగింది. 

ఆ విమానగిరి దగ్గరే ఒక కాలసర్పం ఒక్కసారిగా పడగవిప్పి తోక మీద లేచింది. 
వాసుదేవుడు ఇంటికి వెళ్లాలని అడుగువేయగానే కాటు వేయబోయింది. కాని వాసుదేవుడి 
రెండో అడుగు ఆ పడగమీదే పడింది. అంతే గరుడపాదం కింద నలిగిపోయిన సర్పరాజులా 
ఆ కాలసర్బం యమపురికి చేరుకుంది. (వాసుదేవుడి పాదఘట్టనకు పగిలిన బండ ఇప్పటికీ 
విమానగిరి దగ్గర కుర్మాలు గ్రామంలో కనిపిస్తుంది) తర్వాత కాలంలో ఈ స్థలంలో 
వాదిరాజస్వామి ఒక మధ్వాచార్య విగ్రహప్రతిష్ట చేసి గుడి కట్టించారు. మధ్వపాద చిహ్నాలు 
ఇప్పటికీ చూడవచ్చు. 


వాసుదేవుడు తడుముకోకుండా, “తండ్రీ, నేను వైష్ణవమతాన్ని ప్రతిష్టాపిస్తాా 
అన్నాడు. 
తండ్రి నవ్వారు. “నాయనా, ఇది కలియుగం. అధర్మం తాండవం చేసే ఈ యుగుత్ర 
దేవుడి గురించి నువ్వు చెప్పే మాటలు వినేదెవరు? నీ చేతిలోని ఆ ఎండుకర్ర చిగురించట్ర 
ఎంత అసాధ్యమో ఇదీ అంతే...” 
తండ్రి మాటలకు వానుదేవుడు మారుమాట్లాడకుండా తన చేతిలో కర్రని 
ఇంటిముందు గొయ్యితీసి పాతిపెట్టాడు. దానిమీద నీళ్లు చల్లాడు. కుర్రాడి చేష్టలు చూసి 
తండ్రి నవ్వుకున్నారు. 
విచిత్రం! 
కొన్ని రోజులకి ఆ ఎండుకర్ర చిగురించడం ప్రారంభించింది. క్రమంగా కొమ్మలు, 
రెమ్మలు వేసి పెరగసాగింది. మధ్యగేహుదికి నిర్ధారణ అవుతోంది. కొడుకు సాధారణ 
మానవుడుకాదు... ఒక కాల సర్పం వచ్చి ఆ చెట్టుని కాటు వేసింది. విషసర్పం వేస్తే 
ఆ చెట్టు మాడిపోవాలి కదా! కాని ఆ చెట్టు ఇంకా ఇంకా చిగుర్చింది. పెద్ద వృక్షమయింది. 
ఈ యుగంలో వైష్ణవ సిద్ధాంత ప్రకాశానికి సంకేతంగా నిలిచింది. 


గురుకుల వాసం 


ఉపనయనం జరిగాక గురుకులంలో వుండి విద్యాభ్యాసం చేయటం అప్పటి 
సంప్రదాయం, గురుకులవాసంలో వుండి వేదాధ్యయనం చేయాలంటే ఉపనయనం 
జరిగితేనే ఆ యోగ్యత లభిస్తుంది. 

తోటంతిల్లాయిల గురుకులవాసం ఆ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందింది అక్కడ 
చాలామంది విద్యార్థులు వుంటారు. ఆ గురుకులంలో వాసుదేవుడ్ణి చేర్చాడు మధ్యణే 


వాసుదేవుడిదే అగ్రస్థానం. వాసుదేవుడి శక్తి, సహనం, బలం చూసి అందరూ అతన్ని 
భీముడు, భీముడు” అనటం ప్రారంభించారు. 

మహాభారతంలో భీముడు శిశువుగా వున్నప్పుడు అతని చేయి తగిలి శతశ్ళంగ 
పర్వతం నూరు ముక్కలయింది. తల్లి కుంతి దిగ్భ్రాంతి చెందింది. కాని వాయుదేవుడి 
వరప్రసాదుడు కనుక భీముడిశక్తి అనంతమైనదని ఆమెకు అర్ధమయింది. ఈ వాసుదేవుడు 
కూడా నాలుగేళ్ళ వయసులో పాలు పెరుగు గిన్నెలమీద పెద్ద బండరాళ్ళను సునాయాసంగా 
ఎత్తిపెట్టాడంటే ఇప్పుడు సహాధ్యాయులు (ఆటపాటల్లో అతని శక్తి సామర్ధ్యాలు చూశాక) 
“భీముడు, భీముడు” అని పిలవడంలో ఆశ్చర్యం ఏముంది? 


చెండాటయే కందుకస్తుతి 
రోజులు గడుస్తున్నకొద్దీ వానుదేవుడి ఆటపాటల్లో భగవంతుని చింతన 
కనబడసాగింది. తోటి విద్యార్థులు గమనిస్తున్న కొద్దీ వాళ్ళకి ఇదే నిర్ధారణ అవుతోంది, 
ఒకసారి చెండాట ఆడుతున్నప్పుడు ఆటలో భాగంగా వాసుదేవుడు తన్మయత్వంతో 
పాడుతున్నాడు. 
“అంబరగంగాచుంబితపాదః పదతల విదలిత గురుతర శకట: 
కాలియనాగక్ష్వేలనిహంతా సరసిజనవదలవికసితనయనః। 
కాలఘనాలీకర్చురకాయః శరశత శకలిత రిపుశత నివహః 
సంత తమస్మాన్‌ పాతు మురారిః సతతగ సమజవ ఖగపతినిరతః 
చెండు యొక్క గతికి అనుగుణంగా అతని నోటినుంచి ఆశువుగా వచ్చిన ఈ మాటలు 
ఈ బ్రహ్మాండం యొక్క నిర్మాణం, నియమం భగవంతుడికి ఒక చెండాట అన్న తత్వాన్ని 
వ్యక్తం చేసింది. 
అప్రమేయో౭.. నియోజ్యశ్చ స్వయం కామగమో వశీ | 
మోదత్యేష సదా భూతై ర్భాలః క్రీదనకై రివ ॥ 
(మహాభారతతాత్సర్య నిర్ణయము 2/75) 
కృష్ణుడి ఆటపాటల చింతనంతా దానితోనే నిండిఉంది. 
కృష్ణుడి ఆటపాటల తత్త్వం వాసుదేవుడి పదార్చనలో ఉంది. అంటే వాసుదేవుడి 
మ 555 


జ్ఞాన జ్యోతి" మధ్వాచార్య 41 


తెలుసుకోవాలి. జ్ఞానం ఉన్న పెద్దవాళ్లు ఆ తత్వాన్ని పిల్లల ఆటపాటల్లో చూసి అనందిం్సా 
wage మనసులూ ఉత్సాహంతో ఉప్పాంగాలన్నది వాసుదేవుడి ఆంతర్య్న 
pra వానుదేవుడు తన నడతలో, తన పలుకులో ప్రకటించాడు. త్మ 
సునాయాసంగా, అతిశీఘ్రంగా అన్ని విద్యల్లోనూ అతను ప్రావీణ్యం సంపాదించార్త, 
అందువల్ల సాటి విద్యార్థులు కూడా గురువులు బోధించినదానికన్నా వాసుదేవుడు చెప్పం 
పాఠాలు నేర్చుకోవాలని తహతహలాడేవారు. 
గంధర్వ విద్యానిపుణస్య నిత్యం గంధర్వ వర్యే అనుగీతకీర్తే॥ 
'కలాళ్చ శేషా హృదయే గురుర్నః కరోల్లసత్మందుకవద్విభాతి॥ 

(త్రివిక్రమ పండితాచార్యులు తత్వప్రదీపశ్చా 21) 
కరతలే ఖలు కందుకవత్‌ సదా సకలయా కలయా సహ విద్యయా। 
అరిధరేణ సమం స్ఫురితం గరోర్మనసి తస్య విడంబయతో జనాన్‌॥ 

(శ్రీనారాయణ పండితాచార్యులు సుమధ్వవిజయము - 3/42) 

ఈ కారణంగానే వాసుదేవుడు పాడిన స్తుతిని 'కందుకస్తుతి' అంటారు. దీనికే 
'శ్రీకృష్ణపద్యం' అని కూడా పేరు. 
గురువుకే మంత్రోపదేశం 

గురువుగారికి వాసుదేవుడి వైఖరి ఏమాత్రం నచ్చలేదు. అతనికి ఎంతసేపూ 
ఆటలమీదే దృష్టి. ఆటలమీదున్న శ్రద్ధ పాఠాల మీద చూపించడంలేదని గురువుగారికి 
అసంతృప్తి కలిగింది. దీనికితోడు వాసుదేవుడు చీటికీమాటికీ గురుకులం వదలి ఇంటికి 
వెళ్లటం, వెళ్లినవాడు ఒకపట్టాన రాకపోవటం, వచ్చినా పా నికి భ్యాన ఎకో 
ఉండటం... ఇవన్నీ గురువుగారికి నచ్చలేదు. స్ట 


చివరికి ఒకరోజు గురువుగారు ప్రశ్నించారు : “ఏమిటి నాయనా ఇది! 


నీ సహపారకులంతా ఎలా చదువుతున్నారో చూడు! 
దృష్టి పెట్టడంలేదు”. కంప సంవ. 


గురువుకి కోపమొచ్చింది. తన బోధనావిధానాన్నే వాసుదేవుడు ఆక్షేపిస్తున్నాడని 
కల్గింది. ఆ సమాధానంలో ఆయనకి వాసుదేవుడి పొగరు కనిపించింది. ఆయన 

సంటనే “ఓహో, నువ్వు బట్టీపట్టకుండా పాఠాలు చదివేటంతటి మేధావివా? సరే, 
ఇప్పటిదాకా నేను చెప్పిన పాఠాలన్నీ నీకేమాత్రం వచ్చాయో చూస్తాను. వరుసగా అప్పజెప్పు” 
అన్నారు. 

వాసుదేవుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. చేతులు రెండూ జోడించి, వినయంగా 
గురుదేవులకు నమస్కరించి అప్పటిదాకా తాను నేర్చుకున్న వేదమంత్రాలన్నీ కంఠోపాఠంగా 
చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ప్రవాహంలా సాగింది ఆ పఠనం. అంతవరకూ 
ఆ గురుకులంలో ఏ విద్యార్థికీ ఇంకా బోధించి ఉండని 'మహానారాయణోపనిషత్తు'ని 
కూడా శ్రావ్యమైన స్వరంతో పఠించాడు. 

ఆహా! ఏమా కంఠమాధుర్యం! ఏమా నిర్జుష్ట ఉచ్చారణ! దేవతలే పఠిస్తున్నారా? - 
అన్నంత స్పష్టంగా ఆ వేదోచ్చారణ సాగింది. 

శిష్యుడి అసాధారణ ధారణాశక్తిని చూసి గురువులు అప్రతిభులైపోయారు. వాసుదేవుని 
సరిగా అంచనా వేయలేక, మాటజారినందుకు ఆయన పశ్చాత్తాపం చెందారు. 


గురుకులంలో దండతీర్థం 
'ఒకరోజు వాసుదేవుడికి తమ గురుకుల పరిస్థితులు మనసులోకొచ్చాయి. గురువుగారి 
దగ్గర శిష్యులు చాలామందే ఉన్నారు. ఇలా గురుకులంలోకి వచ్చే తనలాంటి శిష్యులకి 
| అన్నవస్తాలను కూడా గురువులే సమకూరుస్తారు. నిజానికి ఆ గురుకులానికి విస్తృతంగా 
భూమి ఉన్నప్పటికీ, తగిన నీటివసతి లేదు. నీటి కొరత కారణంగా గురుకులాన్ని 
నిర్వహించడం కష్టమవుతోంది. 
| ఈ ఆలోచన వచ్చిన మరుక్షణమే వాసుదేవుడు తన చేతిలో ఉన్న దండంతో నేలమీద 
గీత గీశాడు. అంతే. సహాధ్యాయులు అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా భూమి 


శన తల్లి కోసం ఒక తీర్థాన్నీ, గురువుకోసం కూడా మరొక దండతీర్థాన్ని వాసుదేవుడు 
అండము దట ముట్టు 


జ్యోతి” మధ్వాదార్థ థ్‌ 


కావు అనే స్థలానికి దగ్గర్లో ఉంది. ఇప్పటికీ ఈ తీర్థం ఎప్పుడూ న్ని 
ఉదిపి క క ఉపయోగపడుతూ ఉంటుంది. ఉడుపిలోని ఎనిమిది మరు 
wat పర్యాయపీరానికి వెళ్లేముందు ఆ దండతీర్థంలో స్నానంచేసి వెళ్లక 
మరఠాధిప( 


ఆనవాయితీ) 


శ్రీ మధ్వాచార్యులవారు నిర్మించిన దండతీర్థం 


గురుపుత్రుల ఉద్ధారం 

గురుకులంలో నిత్య అగ్నికార్యాలతోపాటు, కొన్ని హోమాలు కూడా గురువులు 
చేస్తూంటారు. వాటిలో వాడటంకోసం శిష్యులు అడవిలో తిరిగి సమిధలను తీసుకురావాలి, 
అలా ఒకరోజు శిష్యులంతా సమిధలు ఏరడంకోసం అడవిలో తిరుగుతున్నారు. 

ఆ శిష్యుల మధ్యలో గురువుగారి కొడుకు కూడా ఉన్నాడు. అతనిపేరు కూడా 
వాసుదేవుడే. సమిధలు సేకరించి అందరూ కలసి ఆశ్రమానికి తిరిగివెళ్లే సమయానికి 
ఉన్నట్టుండి గురుపుత్రుడు “తలనొప్పి తలనొప్పి"అంటూ స్పృహతప్పి పడిపోయాడు. నిజానికీ 
అది అతనికి శైశనదశ నుంచి పీడిస్తున్న వ్యాధి. అలా అకస్మాత్తుగా తలనొప్పి వస్తున్నప్పుడు 
భరించలేనంతగా బాధపడుతుండేవాడు. లేనప్పుడు బాగానే ఉండేవాడు. అయితే మనే 
వాసుదేవుడు మాత్రం ఈ విషయాన్ని అప్పుడే మొదటిసారి గమనించాడు. 


44 'జ్ఞాన జ్యోతి” మధ్వాబాణీ 


స్పృహతప్పి పడిఉన్న గురుపుత్రుడి దగ్గరగా వెళ్లి, వాసుదేవుడు అతని చెవిలో తన 
నోటితో బలంగా గాలి ఊదాడు, సవాధ్యాయులు 'ఇదేమి వైద్యం” అనుకుంటూ 
చూస్తూండగానే గురుపుత్రుడు మెల్లగా కళ్లు తెరిచాడు. లేచి కూర్చున్నాడు. కొద్ది క్షణాల 
క్రితం తలనొప్పి వచ్చిన సంగతే ఎరగనంత ఆరోగ్యంగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు. 
అప్పట్నుంచీ గురుపుత్రుడికి ఎన్నడూ తలనొప్పి రాలేదు. 

జరిగిందేమిటి? 


అతని చెవిలో వానుదేవుడు గాలి ఊదటంతోనే అతనికి మంటత్రోవదేశం 
చేసినట్లయింది. తలనొప్పి తగ్గటంతోపాటు, గురుపుత్రుడికి అసాధారణమైన ప్రజ్ఞాశక్తి 
చేకూరింది. అంతే, మరుక్షణం నుంచి పూర్వజన్మలు జ్ఞప్తికి రావడం మొదలయింది. 
అనతికాలంలోనే అతడు అనుపమమేధావి అయ్యాడు. 

ఇలాంటి తలనొప్పి ఒకప్పుడు క్షీరసాగరమథన సమయంలో శివుడికి కూడా కలిగింది. 
మేరుపర్వతాన్ని మధించినప్పుడు కాలకూట విషాన్నే ముందుగా వాయుదేవుడు కొంచెం 
తన చేతిలో వేసుకుని మధించి, ఈశ్వరుడికిచ్చి, మిగిలిన విషాన్ని తను స్వీకరించాడు. 
రుద్రుడు దాన్ని మహాప్రసాదంగా భావిస్తూ శ్రద్ధగా స్వీకరించాడు. అప్పుడు శివుడికి 
వం రన కేంద తు కకక 
ఆ విషాన్ని అమృతతుల్యంగా మార్చాడు. దానికితోడు 'అచ్యుత, అనంత, అః 
నామస్మరణతో రుద్రుడు రక్షించబడి నీలకంతుడయ్యాడని మనపురాణాలు పేర్కొంటున్నాయి. 
ఈశ్వరుడికి తలనొప్పి రావటానికి కారణం అతడు సేవించిన విషం కాలకూట విషం 
కావటమే. 


ఏ రోగమైనా సంప్రాప్తించిందంటే అది పూర్వజన్మ పాపఫలమన్నమాటే. గురుపుత్రుదికి 
పుట్టినప్పటినుండి అవ్వుడప్పుడు ఒకసారి తలనొప్పి రూపంలో దీర్ధవ్యాధి ఏదో 
వెంటాడుతున్నదంటే, అది గత జన్మల్లో ఎక్కడో చేసిన పాపఫలితంగా సంక్రమించిందే! 
పాపాలు పరిహారం కావాలంటే అది పుణ్యకార్యాలవలన సాధ్యమవుతుంది. వాసుదేవుడు 
స్వతహాగా పవనుడు. అందుకే అతని నోటినుంచి వచ్చిన పావనమైన గాలి గురుపుత్రుడి 
చెవిలో ప్రవేశించినవెంటనే అతనికి పాపవిమోచనమయి, పావనుడయ్యాడు. తలనొప్పి 


కొడుకు ఒక దీర్ణవ్యాధినుంచి విముక్తుడయ్యాడన్న ఆనందం ఒకవైపూ, అనూహ్యమైన 
మహిమను తన శిష్యుడు ప్రదర్శించాడన్న ఆశ్చర్యం మరొకవైపూ ఆయన్ని చుట్టముట్టా 
uuu 


ఏమిటా శక్తి! 

ఇంతచిన్న వయసులో నా శిష్యుడు ఇంత శక్తిమంతుడా! 

ఎంతటి అపూర్వమైన పురుషుడు!... ఇతనికి తెలియంది లేదు, ఇతను చేర 
లేదూ, ఇతను చెప్పలేనిది లేదు. ఆహా! ఇంతటివానితో కలసి ఉండటం నాకు ప 
జన్మల సుకృతఫలమో కదా!... అనుకుంటూ గురువు తన శిష్యుణ్ణి చూసి 


విని దాని అర్థం గమనించాలని నా కోరిక.” గురువుకు అర్థమైంది. వాసుదేవుడు తనంతట 
కానుగ వరి అ , దీని వెనుక ఏదో | 
కోరుతున్నాడంటే, 'ఒక పరమార్థముంది. గురువు 


గురువులకు జ్ఞాననందేశమిచ్చి, ఆటలాడుతున్న చిన్నికృష్ణుడి విగ్రవోన్ని కూడా 
'ఐసూూకరించాదు. 

ఆ రకంగా వాసుదేవుడు గురువులకు తెలిపిన బతరేయశ్రుతి సాక్షిగా ఇప్పటికీ 
వారి దశ ఉపనిషత్‌ భాష్యాల్లో ఒకటిగా ఐతరేయభాష్యం భాసిల్లుతోంది. దాని అధ్యయనం 
జక అద్భుతం. పంచఉపనిషత్‌ రహస్యాలను తెలిపే వ్యాఖ్యాన ప్రపంచంలో దాని స్థానం 
విశిష్టమైంది. 

వాసుదేవుడు గురువులకు బహూకరించిన పారాడే కృష్ణుడి విగ్రహాన్ని, బృందావనా 
చార్యులుగా పిలవబడే (వాదిరాజ మఠ పరంపరలోని) విశ్వప్రియతీర్థులు పూజించారని, 
తిరిగి ఒడెయరు అనే సన్న్యాసి శిష్యులకు ఇచ్చారని ప్రతీతి. ఇప్పటికీ ఆ విగ్రహం 
ఉడుపికి దక్షిణంగా నాలుగు కిలోమీటర్లు దగ్గరలో ఉన్న ఒడెయర ఇంటి పరంపరగా 
'పిలవబడుతున్నది. ఇప్పుడు దండతీర్థమరఠంలో పూజింపబడుతున్న ప్రతిమ విశ్వప్రియ 
తీర్థులు ఇచ్చిన మరొక వెన్నకృష్ణుని ప్రతిమ అని ప్రతీతి. 
సన్యాసానికి రంగం సిద్ధం 

'వాసుదేవుడి గురుకులవాసం ముగిసింది. 

ఎటుచూసినా తత్వజ్ఞానం కోసం అన్వేషణ. దాహం వేస్తున్నవాళ్లకి నీళ్లు ఎంత 
అవసరమో, జిజ్ఞాసువులకి శాస్త్రం అంత అవసరం. అపారమైన శాస్త్రరాశి అందుబాటులో 
ఉన్నా, దాన్ని తెలుసుకోలేని అయోమయంలో సజ్జనులైన మానవులంతా కొట్టుమిట్టాడు 
శున్నారు. ఈ పరిస్థితికి తోడు శాస్త్రాలమీద వెలువడిన విభిన్న వికృతవ్యాఖ్యానాలు. 

ఈ పరిస్థితిని వాసుదేవుడు సుదీర్హంగా విశ్లేషించాడు. 

ఒక ఉత్తేజభరితమైన ఉత్తుంగతరంగంలాంటి భావావేశంలో మునిగిపోయాడు. 

“శ్రేష్టమైన ఆగమశాస్త్రాలకు అపవ్యాఖ్యానాలు చెప్పడంద్వారా అపచారం చేసిన 

వాళ్లకి ఏమిటి శిక్ష? ఉగ్రదండనమే. మహాశక్తురాలైన దుర్గాదేవి సహితం దుష్టులను 
శ్షీంరటం కోసమే అవతరించింది. కాబట్టి నేను కూడా వాగ్టందన చేయటం ఒకటే 
' సరైన శిక్ష అందుకోసం నేను దండం ధరించాలి, సన్యాసం తీసుకోవాలి, రాగద్వేషాలను 


సన్యాసానికి మొదటి అర్హత - తనకున్న సమస్తాన్ని భగవంతుడి సమర్పించ్లక్ల 
తనకి వున్నదేకాదు, తాను చూసింది 'ప్రతీదీ భగవంతుడి ఆధీనమే' అని విశ్వసించు 


అదే వాసుదేవుడి విశ్వాసం కూడా. తనకు కనుపించిన ప్రతిదానికీ నమస్మరించేవార్న 
ఎవరన్నా ప్రశ్నిస్తే - “అందులో భగవంతుడున్నాడు. అందుకే నమస్కరిస్తున్నాను” అనేవాడు 
చూసేవాళ్ళకి ఇది చాలా విచిత్రంగా కనుపించేది. 


అచ్యుత ప్రేక్షుల కథ 


ఒకరోజు వాసుదేవుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, ఇంటినుంచి బయల్దేరి ఉడుపి 
సమీపంలోని ఒక యతి దగ్గరికి వెళ్లాడు. 


ఆయన పేరు అచ్యుత ప్రేక్షులు. ఆయన్నే పురుషోత్తమ తీర్థులని కూడా పిలుస్తారు. 
ఆయనకి అనునిత్యం అచ్యుతునిమీదనే ధ్యాస, విద్య, వైరాగ్యాల సాకారమూర్తి ఆ సన్యాసి, 
ఆయన పీఠం కూడా అసామాన్యమైంది. అది స్వతహాగా హంసనామక పరమాత్మ ఏలిన 
వేదాంత పీఠం. దానికి శ్రీ సనక సనందులు, శ్రీ దూర్వానులు, శ్రీవరతీర్ణులు, 
శ్రీ సత్యప్రజ్ఞతీర్థులు, శ్రీ ప్రాజ్ఞతీర్థులు మొదలైనవాళ్లు పీఠాధిపతులుగా వుంటూ వచ్చారు. 


పరతీర్థులు దూర్వాసుల వారి శిష్యులు. ఆయన శాపానుగ్రహశక్తి పొందిన 
(ప్రజ్ఞ కలిగినవారు. వ్యాఖ్యానకోవిదులు. వారి శిష్యులు ప్రాజ్ఞతీర్థులు. వారు వేదవేదాంగ 
పారంగతులు. అపారంగా భగవన్నిష్ట పొందిన యోగులు. వేద ప్రవచనాలంటే ఆయనకి 
మక్కువ ఎక్కువ. 


ఆ కాలంలో సంస్థానానికి ముఖ్యకేంద్రం అయోధ్య దగ్గరున్న నందిగ్రామం. అక్కడ 
మాయావాదుల ఒత్తిడికి గురైనవారు తమ మూలసంప్రదాయాన్ని పోగొట్టుకున్నట్లుగా 
భావించేవారు. ఆ కారణంగా వాళ్లు నందిగ్రామం వదిలిపెట్టి జగన్నాథ పురివైవు 
(ప్రయాణించారు. అక్కడా ఈ మాయావాదుల బాధ తప్పలేదు. 


మాయావాదుల వేషం ధరించి మళ్లీ నందిగ్రామం వెళ్లారు. అక్కడనుంచి బదరికి చేరి. 


పరంపరను ముందుకు తీసుకువెళ్లి, దీక్ష పొందారు. కాలక్రమంలో ఆ పీఠానికి 
ఉత్రరాధికారిగా వచ్చినవారు అచ్యుత ప్రేక్షులు, 

తరువాత కాలంలో కారణాంతరాలవల్ల ఆయన జగన్నాథపురినుంచి కేరళకి వచ్చారు. 
గురువుల ఆదేశానుసారం ఉదుపిలో స్థిరపడి, అనంతేశ్వరుడ్డి ఆరాధించడం ఆరంభించారు. 
ఇంతటి సత్చరంపరలోంచి వచ్చిన గురువులు కనుకనే అచ్యుత ప్రేక్షుల దగ్గర సన్న్యాసదీక్ష 
స్వీకరించాలని వాసుదేవుడు నిర్ణయించుకొన్నాడు. 

నిజానికి ఆ నిర్ణయం అలా జరగటానికి కారణం మరొకటి కూడా. 


అచ్యుతప్రేక్షులు చాలా ఆచార వ్యవహారాలను పాటించే వ్యక్తి. నిష్టాగరిష్టుడు. 
అయినప్పటికీ ఆయనకి పరిపూర్ణ తత్వజ్ఞానం సిద్ధించలేదు. తమ గురువుల అంత్యకాలంలో 
చెప్పిన మాటలే ఆయనకి జ్ఞాపకం వచ్చేవి. 

“అచ్యుతట్రేక్షా! ఇప్పుడు ప్రజలు మాయావాదాన్నే నమ్ముతున్నారు. బ్రహ్మ నిర్గుణుడనీ, 
జగత్తు అంతా మిథ్య అనీ చెబుతారు. 'అహం బ్రమ్మాస్మి' అని ఉపాసన చేయమంటారు. 
కాని ఇవేవీ నాకు గానీ, నా గురువులకు గానీ, వారిపైవారికి గానీ సిద్ధికి రాలేదు. సరైన 
మార్గదర్శనం నాకు జరగలేదు. నువ్వైనా ఆ సిద్ధికోసం సాధన చేయవయ్యా! అందుకోసం 
భగవంతుణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధించు...” ఇదీ ఆయనకు గురువులు చేసిన బోధ, 
అప్పట్నుంచీ అచ్యుత పేక్షులు ఉడుపికి వచ్చి అనంతేశ్వరుని సేవిస్తున్నారు. ఎప్పటికయినా 
తనకు గురువులు సూచించిన తత్త్వసిద్ధి జరుగుతుందన్న విశ్వానంతోనే ఆయన 
అనంతేశ్వరుడి ఆరాధనలో మునిగిపోయారు. మోక్షసిద్ధి కోసం ఇదే సాధనని ఆయన 
కొనసాగించారు. 


అద్భుతం! 

వారి ప్రచండమైన తపస్సుకి, పరిశుద్ధమైన దీక్షకి అనంతాసనుడు ప్రసన్నుడయ్యాదు. 
ఒక పురుషునిలో ప్రవేశించి, ఇలా సూచించాడు: “అచ్యుత ప్రేక్షా, నీకొక అపూర్వమైన 
శీష్యుడు లభిస్తాడు. అతని వల్లనే నీకు తత్వ్వజ్ఞానం సిద్ధిస్తుంది!” 


తల్లిదంద్రుల తపన 

వాసుదేవుడు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 

వాసుదేవుడు ఇలా ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవటం ఇదే మొదటిస్తార్సి 
చిన్నతనంలో చాలాసార్లు జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలా ఎప్పుడైనా చే, 
అన్న సంకేతాన్ని ఆ సంఘటనలన్ని స్పష్టంగా సూచిస్తూనే వచ్చాయి. 

ఇప్పుడు వాసుదేవుడు అకస్మాత్తుగా ఇల్లు విడిచి వెళ్లిపోవటంతో 
ఆదుర్దాగా వెతుక్కుంటూ వెళ్లారు. ఎక్కడికి వెళ్లాడో తెలుసుకున్నారు. ఎందుకు 
కూడా అర్థమైంది. దుఃఖం, ఆవేదన వాళ్ల మనసుల్ని ఆక్రమించాయి. 
కలిసి, తామెవరో ఎందుకు వచ్చారో వివరించారు. ఆయన వాసుదేవుణ్ణి 
తల్లిదండ్రులతో ముఖాముఖీ మాట్లాడించాడు. 

కొడుకుని చూస్తూనే వాళ్లలో పుత్రవాత్సల్యం పొంగుకొచ్చింది. “నాయనా, ఇంక 
వెళ్ళాం. మాతో వచ్చెయ్‌” అన్నారు. వాసుదేవుడు అంగీకరించలేదు. 

'బ్రతిమాలారు. 

బుజ్జగించారు. 

అనునయంగా చెప్పారు. 

అభ్యర్థించారు... ఏం చేసినా వానుదేవుడు వినలేదు. చివరికి వాసుదేవుడి 
మనోభావాలను ప్రభావితం చేసేలా అర్థించారు. 


“నాయనా, మాకు వృద్ధాప్యం వస్తోంది. ఈ వయసులో మమ్మల్ని వదిలేసి, సన్నాసం 


స్వీకరించడం ధర్మం కాదయ్యా...” అంటూ వేడుకొన్నారు. 


ఆ తల్లిదండ్రులు ఖాళీ చేతుల్తో వెనక్కి తిరగక తప్పలేదు. 

కొన్ని రోజులు గడిచాయి. ఎంతయినా తల్లిదండ్రుల (ప్రేమ ఎక్కడికి పోతుంది. 
'కుఃఖంలో మునిగివున్న వాళ్లకి రోజొక యుగంగా గడుస్తోంది. మాటిమాటికి కొడుకు 
'గుర్తుకొన్తున్నాడు. ఉండబట్టలేక మరోసారి ఎలాగైనా నరే కొడుకుని ఒప్పించి 
'శ్రసుకురావాలని నిర్ణయించుకుని మధ్యగేహుడు బయల్దేరారు. 

వాసుదేవుడు గురువులతో కలిసి పర్యటనలో వున్నాడు!. చివరికి వాసుదేవడ్ణి నేత్రావతీ 
తీరంలోని కాణ్యూరు దగ్గరున్న కుణ్యూడి మఠంలో ఐసచేసివున్న అచ్యుత ప్రేక్షుల బృందంలో 
తండ్రి కలుసుకున్నాడు. మరోసారి వాసుదేవుణ్ణి “ఇంటికి తిరిగి వచ్చేయి నాయనా, 
ఈ సన్వ్వాసదీక్ష విడిచిపెట్టు” అని ప్రాధేయపడ్డారు. 

చివరికి, “నువ్వు మా మాట వినకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సివస్తుంది 
వాసుదేవా” అంటూ తండ్రి హెచ్చరించారు. తండ్రి, అలా మాట్లాడుతూ వుండగానే 
వాసుదేవుడు తన ఉత్తరీయాన్ని చింపి, కౌపీనంగా వేసుకున్నాడు. “నాన్నగారు, ఇదిగో 
చూడండి. ఇప్పుడు నేను సన్న్యాసినయిపోయాను. ఇప్పుడేం చేస్తారు! నిజంగా ప్రాణత్యాగం 
చేస్తారా?' అంటూ తండ్రిని ప్రశ్నించాడు. భట్టు నిరుత్తరుడయ్యారు. 

అయినా ఆశ వదల్లేదు. భట్టు చివరి ప్రయత్నంగా కొడుకుని ఒప్పించే ప్రయత్నం 
చేశారు. “ఇదేం న్యాయమయ్యా! నీకు ముందు పుట్టిన ఇద్దరు మగపిల్లలు బ్రతకలేదు. 
'నువ్వొక్కదివే మాకు మిగిలింది. మాకు నీవు తప్ప వేరే ఎవరు ఆధారం నాయనా? 
వయసు పైబడుతున్న దశలో వున్న తల్లిదండ్రుల రక్షణకన్నా సన్న్యాసమే ఎక్కువని 
ఏ ధర్మశాస్త్రం చెబుతోంది?...” 


'సన్యసించాలని దృధదీక్షతో వున్న వాసుదేవుడుకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవాలకి 
'కొరతలేదు. కాని అంతకుమించిన సామాజిక బాధ్యత తన ముందుంది. 


తండ్రికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “మీరు చెప్పే ఈ ధర్మ నిర్భంధం ఇతర కార్యాల 


pm 51 


జన్మనిచ్చిన తల్లిదండ్రులు కనుక, మీకు మరో కొడుకు కలిగాకనే నేన్స సనా 
తీసుకుంటాను. సరేనా?” 


మధ్యగేహునికి మనసు కొంత కుదుటపడింది... అప్పటికే తనకు వయస్సు 
'పైబడుతోంది. ఈ వయస్సులో మరో కొడుకా? అసంభవం కదా!... ఇలా అనుక్రోణన్చ 
ధైర్యం వచ్చింది. ఈ సారి చొరవచేసి మధ్యగేహుడు మరోమాట అన్నారు. 

“నాయనా, శాస్త్రాల్ని అధ్యయనం చేసివుండటం వలన, నువ్వు లేనందువల్ల కలిగే 
విరహాన్ని నేను భరించగలను. కాని నీ తల్లి సంగతి ఏమిటి? ఆమెకి ఎలా ఊరట 
కలిగించగలను?” 

వాసుదేవుడు తడుముకోకుండా జవాబిచ్చాడు. “అదేనా మీ బెంగ! అయితే అమ్మని 
ఒప్పించే బాధ్యత నాకొదిలేయండి నాన్నగారూ!” అన్నాదు. ఇంక మధ్య గేహుడికి 
వాదించటానికి ఇతర కారణాలు కనబడలేదు. ఏమైనా మరోకొడుకు తనకి పుట్టినప్పుడు 
గదా వాసుదేవుడు సన్న్యసించేది అన్నధైర్యంతో ఇంటి ముఖం పట్టారు. 

ఇంటికి రాగానే ఆత్రుతగా ఎదురుచూస్తున్న భార్యకి జరిగిందంతా వివరించారు. 
“వాసుదేవుడు నిన్ను ఒప్పిస్తానంటున్నాడు. ఏమరిపాటున అంగీకరిస్తావేమో, జాగ్రత్త సుమా” 
అని హెచ్చరిక చేశారు. ఇద్దరికీ ధైర్యం పెరిగింది. వయసు మళ్ళిన తమకి మరో కొడుకు 
పుట్టడం అసంభవం. కనుక వాసుదేవుడు సన్యసించడు అని వాళ్ళిద్దరూ గట్టిగా నమ్మారు. 

ఇతడు పుట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. అనంతాసనుని ఆరాధించగా 
ఆరాధించగా ఈ వాసుదేవుడు పుట్టాడు. ఇలా వాసుదేవుడి ఆలోచన్లోనే మునిగిపోయి, 
తమకు తెలీకుండానే వాయురూపమైన వాసుదేవుణ్ణి స్మరించుకుంటూ ఉండిపోవటంతో, 
అనతికాలంలోనే వేదవతి గర్భవతి అయింది. మధ్యగేహుడూ, వేదవతీ సంభ్రమాశ్చర్యాలలో 
మునిగిపోయారు. 


అలా చూస్తూండగానే నెలలు నిండాయి. వేదవతి మరో మగపిల్లడికి జన్మనిచ్చింది 
ఆ క్షణం నుంచే ఆ దంపతులకు కొత్త సమస్య మొదలైంది. 


మరో కొడుకు పుట్టాడని అనందపడాలా? 
ఇప్పుడిక వాసుదేవుడు సన్యసించి తీరతాడని బెంగపడాలా? 
రెండవ కొడుకు పుట్టుక మొదటి కొడుకుని వదులుకోవటానికి 


ఆ తల్లి ఏం జవాబు చెప్పాలి? ఇప్పుడు కూడా సన్యాసం వద్దంటే, ఇంక 
1 ౦లో ఎప్పటికీ తను మా ముఖం చూడడేమో, సన్న్యసించటానికి అంగీకరిస్తే 
సీసం సన్నాసిగానైనా అతని ముఖం చూస్తూండవచ్చు కదా! ఆ సాధ్వి 'వద్దు' అనలేదు, 
నరీ' అనలేదు. మౌనంగా ఉండిపోయింది. 

ఆ మౌనాన్నే సమ్మతిగా తీసుకుని వాసుదేవుడు తల్లిదండ్రులకు నమస్కరించి, అచ్యుత 
ఫల దగ్గరకి వెళ్ళిపోయాడు - సన్న్యాసం స్వీకరించటానికి. 


| తత్వ ప్రచారం కోసం సన్న్యాన దీక్ష స్వీకరించాలని వాసుదేవుడు తహతహ 


ఒక శుభ ముహూర్తంలో వాసుదేవుడికి 'పూర్ణ ప్రజ్ఞ తీర్థులు' అని నామకరణం 
'చేస్తూ, దీక్షని ప్రసాదించారు అచ్యుత ప్రేక్షులు. 
పూర్ణప్రజ్ఞ తీర్థులు అన్న నామధేయం బుగ్వేదంలోని ఐళిత్ధాసూత్రానికి (దశప్రమతి) 
వ్యాఖ్యానం. 'దశప్రమతి” అన్న పదాన్ని సార్ధకం చేస్తోంది పూర్ణప్రజుల దీక్షా స్వీకరణ. 
ందుకంటే - ఆయనకి అప్పుడే పదేళ్ళు (దశవత్సరాలు) నిండాయి. 
చేపట్టి, యతివేషం ధరించిన పూర్ణ ప్రజ్ఞుల రూపం అతిత్వరగా చూపరులను 
నిల్చింది. 

నిర్మలత్వం, వర్చస్సు, స్థిత ప్రజ్ఞత... మూర్తీభవించిన ఆ ముఖారవిందాన్ని గురించి 
ఆశ్రమానికి వచ్చివెళ్ళిన వారంతా చెప్పుకునే వారు, సాక్షాత్తు వామనమూర్తే భూమి మీదకి 
దిగివచా డు అనిపించేటంతటి ఆకర్షణ ఆ ముఖంలో తొంగిచూసేది. అదొక అలౌకిక 
సహజ సౌందర్య రూపం. 

శిష్యునికి సన్న్యాసధర్మాలు తెలియజేయాలని గురువు అచ్యుత ప్రేక్షులు ఆరాట 
పడుతున్నారు. కాని ఎప్పుడు బోధించాలన్నా ఆయనకి సంభ్రమాశ్చర్యాలు కలిగించేలా 
లు ఆశ్రమధర్మాన్ని తుచ తప్పకుండా పాటిస్తున్నారు. ఎవరు ఎవరికి 


దండం 


ప్రవేశించాడు. ఉద్వేగంతో అతను చేయిపట్టుకొని అచ్యుత ప్రేక్ష 
తీసుకువచ్చి, “అచ్యుత ప్రేక్షా, ఇదివరకు నీకు చెప్పాను గుర్తుందా? ఇదిగో, శ్మ వ్య 
నీ తత్త్వదీక్ష గురుత్వాన్ని నిలిపే శిష్యశ్రేష్టుడు” అన్నాడు. 
కొద్ది రోజుల్లోనే పూర్ణప్రజ్ఞునిపట్ల అచ్యుత ప్రేక్షులకు విశ్వాసం ఇనుమడింల్సి 
అనిర్వచనీయమైన (ప్రేమబంధం పెరుగుతోంది. ఏ గురువుకైనా తన శిష్యుడి ప్రజ్ఞాపాట్యా | 
ఆనందాన్ని కల్గించేవి, వాత్సల్యాన్ని పెంచేవే అవుతాయికదా! అదే జరిగింది. | 


నిజానికి సన్యాస ఆశ్రమంలో (ప్రేమబంధానికి తావులేదు. సర్వసంగపరిత్యాగ్య 
అంటే కాషాయదుస్తులు ధరించి, మనసులో మాత్రం (ప్రేమానుబంధాలు పెంచుకోవటమూ? 


కాదని అచ్యుత ప్రేక్షులకూ తెలుసు. కాని ఎందుకో, ఆయనకు పూర్ణప్రజ్ఞులపట్ల ఆల్మీయకా 
భావం పెరిగిపోతోంది. 


పూర్ణప్రజ్ఞులు సన్నాసదీక్ష తీసుకొని 40 రోజులు గడిచాయి. ఒకరోజున పూర్ణప్రజ్ఞుల 
తన గురుదేవుల్ని సమీపించి, “కాశీకి వెళ్ళి గంగాస్నానం చేయాలని సంకల్పం కలిగింది, 
అనుమతించండి గురుదేవా” అని అడిగాడు. అచ్యుత ప్రేక్షులు మాట్లాడలేకపోయారు. 
గాఢమైన (ప్రేమకారణంగా శిష్యుణ్ణి విడిచిపెట్టి వుండలేనన్న చింత ఒకవైపు, ఒకవేళ 
“వద్దు' అంటే, పవిత్ర గంగాస్నానానికి తిరస్మరించి పాపం మూటగట్టుకుంటున్నట్లవు 
తుందేమోనన్న సందేహం మరోవైపు ఆయన్ని వెంటాడాయి, 

ఈ ధర్మసంకటాన్నుంచి ఎవరు తనకు పరిష్కారం చూపించగలరు? గురుదేవులు 
అనంతాసనుణ్జి తలుచుకొన్నారు. 

అద్భుతం! 

అనంతాసనుడు ఒక మనిషిలో ప్రవేశించి, ఆదేశించాడు. “పూర్ణప్రజ్ఞా, నీవు కాశికి 
పోనఖక్లోదు. నీకోసం గంగాదేవి ఈ అనంతసరోవరానికి వస్తుంది. ఇవ్వాళ్టినుంచి 
మూడోరోజున ఇది జరుగుతుంది...” 

ఆహా! నేను పూర్ణ ప్రజ్ఞుజ్ఞి విడిచివుండనఖ్యర్లేదు అన్న ఆనందం అచ్యుత ప్రేక్షులను 
అలరించింది. 

అనంతాసనుడు చేసిన ప్రకటన ప్రజల్లో ప్రచారమైపోయింది. అంతే! మూరోరోణి 
తెల్లవారు రూమునుంచే జనం అనంతసరోవరం దగ్గర చేరిపోయారు. అందరిలో ఉత్కే 


ఏం జరుగుతుంది? గంగ ఇక్కడికి ఎలా వస్తుంది? ఆకాశం నుంచా? కమండలంలోంచా!” 
ఎలా, ఎలా? 


సూర్యోదయమయింది. 


అనంతాసనుడు సూచించిన ముహూర్తకాలం వచ్చేసింది. 


ప్రజలంతా ఆదుర్దాగా అనంతసాగరం కేసీ, ఆకాశంకేసీ చూస్తున్నారు... అంతలో. 
అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచేస్తూ ఒక్కసారిగా సరోవరానికి ఈశాన్య దిక్కున 
భూమిని చీల్చుకుని జలధార చివ్వున పైకెగసింది. 
ఆహా! 
ఎంతటి స్వచ్చమైన జలం! అంతటి శుద్ధమైన జలాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా చూశామా 
జనం తండోపతండాలుగా ఎగబడ్డారు ఆ ధారని దగ్గర్నుంచి తిలకించటానికి, 


అదే విష్ణు పాదోదకం అని అంతా విశ్వసించారు. అందరూ ఉత్సుకతతో చూస్తుండగానే 
ఆ జలధారతో అనంతసాగరం నిండిపోయింది. 


కోలాహలం... జయజయధ్వానాల మధ్య అచ్యుత ప్రేక్షులు, వారివెనుక పూర్ణప్రజ్ఞులు, 
ఆ వెనుక ఇతర శిష్యులు, వాళ్ళని అనుసరించి అక్కడ చేరిన ప్రజానీకం అంతా అనంత 


సాగరంలో చేరిన ఆ జలధారలో తనివితీరా పవిత్రస్నానం చేశారు. పావనులయ్యారు. 
ఈ పూర్ణప్రజ్ఞుల స్నానంతో ఆ గంగ కూడా పావనమయింది. అందరికీ అర్థమయింది - 
ూర్ణప్రజ్ఞులను ఆశ్రయిస్తే పావనులమవుతామని! అప్పుడే మరొక విషయం కూడా అందరికీ 
నిర్ధారితమైంది - భగవంతుడి సంకీర్తన ఎక్కడ జరుగుతూంటుందో అక్కడికి గంగవంటి 


శ్రీ మధ్వ సరోవరం (ఉడువి) 


"భన జ్యోతి” మధ్వాచార్య 55 


పుణ్యతీర్థాలన్నీ చేరతాయి. అంటే పూర్ణ ప్రజ్ఞులు ఎంతగా భగవంతుని 
ఉందకపోతే ఈ అద్భుతం ఇలా జరిగి ఉంటుంది? స్ట్‌. 
ఆ అద్భుతం ఫలితంగా అనంతసరోవరం ఆ తరువాతనుండి 
ప్రసిద్ధి చెందింది. అప్పట్నుంచి ప్రతి పన్నెండేళ్ళకీ ఒకసారి గంగ మధ్వసరోవరంత్యో 
ప్రవహిస్తుందని ప్రజల విశ్వాసం. 
వాద వైభనం 
ఈ అద్భుత సంఘటనతో పూర్ణప్రజ్ఞుల కీర్తి దశదిశలా వ్యాపించసాగింది. 
పదిసంవత్సరాల బాల సన్వాాసికి ఇంతటి దైవికశక్తి సాధ్యమా? అన్న 


అనుమానాలు కూడా చాలామందికి కలిగాయి. నమ్మలేని వాళ్ళంతా పూర్ణ ప్రజ్ఞుల్ని: 
తీరాలనుకున్నారు. ఇలాంటి పండితులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. 


శాస్త్రాల్లో నిష్ణాతుడైన ప్రముఖ వాసుదేవపండితుడి సారథ్యంలో ఈ పండితులు 
వాదానికి రావలసిందిగా పూర్ణప్రజ్ఞుల్ని ఉడుపికి ఆహ్వానించారు. 
ఆహ్వానం అందుకున్న వూర్ణవ్రజ్ఞులు మందహానం చేశారు. గు 
ఆశీస్సులందుకొని ఉడుపికి వెళ్ళారు. నిబంధన ప్రకారం - ఓడినవారు వి 
'జయపత్రిక'నివ్వాలి. పూర్ణప్రజ్ఞుల గురించి జరుగుతున్న అద్భుత ప్రచార 
కల్పనగా నిరూపించడానికి పండితులు ఎంచుకున్న మార్గం ఇది. 
వాదన ప్రారంభమయింది. వండితుల బృందంలో వండితులు అందరూ 
వాదించేవారే. వీరి వాదాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రత్యర్థి వర్గంలో వున్నది మాత్రం 


చివరగా వైశేషిక శిరోమణి అని ప్రసిద్ధిచెందిన వాసుదేవ పండితుడు స్వయంగా 
హర్గపజ్ఞంతో మూడు రోజులపాటు వాదన సాగించాడు. 


త్రిదినం య ఉపన్యాసం వ్యదదా ద్విద్వాన్‌ నిరంతరమ్‌ 
వైశేషికాగ్రో విజితో వాసుదేవాహ్వయో మునా॥ 
(సుమధ్వవిజయీభవ ్రకాళికా) 
వానుదేవ వండితులు నయితం ఓటమిని అంగీకరించి, పూర్ణప్రజ్ఞాలను 


'జయపత్రిక'తో సత్మరించక తప్పలేదు. 
జసద్ధితో అయిష్టం 


పూర్ణ ప్రజ్ఞులు సాధించిన ఈ విజయం గురువైన అచ్యుత ప్రేక్షులకు కలిగించిన 
ఆనందం ఇంతా అంతాకాదు. 

ఈ పూర్ణ ప్రజ్ఞుడు ఎంతటి మేధావి? 

ఏమా వాగ్గాటి? 

ఏమా పాండిత్యం?... ఇలాంటి ప్రశంసాపూర్వక భావాలతో ఆ గురుదేవులు 
మరోసారి మనస్సులోనే పూర్ణ ప్రజ్ఞునికి ఆశీస్సులందించారు. 

ఆ వెంటనే, అద్వైత సిద్ధాంత గ్రంథం 'ఇష్టసిద్ధిలోంచి ఎనిమిది ప్రకరణాల పాఠాలను 
పర్ణ ప్రజ్ఞనికి బోధించేందుకు అచ్యుత ్రేక్షులు సంసిద్ధమయ్యారు. ఈ 'ఇష్టసిద్ధ' గ్రంథకర్త 
- విముక్తాత్మయతి. ఈయన క్రీస్తుశకం 650 కాలానికి చెందినవాడు. ఆ గ్రంథం పూర్తిగా 
'జగక్‌, మిధ్య ఆత్మ...” వగైరా అద్వైత మతసిద్ధాంత ప్రక్రియలను నిరూపించినది. 

గురువుగారు పాఠాలు (ప్రారంభిస్తూ తొలి శ్లోకాన్ని తాను చదివి, శిష్యుడిచేత 
చదివించాడు. 

యాల. నుభూతి రజామేయా౭_ నంతత్మానంద విగ్రహా 
మహదాది జగన్మాయాచిత్ర భిత్తిం నమామితామ్‌॥ 

ఆ శ్లోకం పఠిస్తూనే పూర్ణప్రజ్ఞులు సందేహం లేవనెత్తారు. 

“గుఠువర్యా! ఇది ఎలాంటి శ్లోకం? దీనిలోవున్న అక్షరాలు 32. కాని ఈ శ్లోకంలో 
32 లోపాలున్నాయి. దీనిని ఎలా అధ్యయనం చేయాలంటారు?” 

గురువులు అవాక్కయ్యారు. ఇదేమిటి! తాను అనేకసార్లు ఈ శ్లోకాన్ని పఠించి 
న్నా తనకు ఎప్పుడూ తోచివుండని దోషాలు తన శిష్యుడికి గోచరిస్తున్నాయా? శిష్యుడు 


57 


ఒక్కొక్క దోషాన్నే విడమర్చి చెబుతుంటే, అచ్యుత ప్రేక్షులు వాటిని కొట్టిపారేస్తే స్ట . 
చేశారు. కాని, ఒకటి రెండా? 321 


చివరికి, “ఈ దోషాలన్నింటికీ ఈ శ్లోకంలోనే జవాబు వుంది” అన్నాక్లు, 
“అలా అయితే, అదేదో ఇప్పుడే వివరించండి గురువర్యా!” అంటూ పట్టు 
పూర్ణప్రజ్ఞులు. గురువుకి ఆగ్రహం వచ్చింది. “పూర్ణప్రజ్ఞా, నీకు పాఠం చెప్పే యో 
నాకు లేదు. ఇక మీదట ఈ సాహసం నేను చేయను” అంటూ ఆ చర్చను అక్ష్మ 
నిలిపివేశారు గురువు అచ్యుత ప్రేక్షులు. 


ప్రవచన వైభవం 
అచ్యుత ప్రేక్షులు పాఠాలను బోధించటం నిలిపేశారు. 


కాని, మఠాల్లో బోధన నిలిపేస్తే ఎలా? మఠాలున్నదే బోధన కోసంగదా! మో 


అయిన వాడికి శాస్త్ర అధ్యయనం విధిగా వుండితీరాల్సిన లక్షణం. య 
తప్పని సరి. 


5కి 


నంశయానికి అవకాశం ఇవ్వకుండా బోధించే సంప్రదాయానికి విరుద్ధంగా 
సాగుతోంది ఆ ప్రవచన ప్రవాహం. జ్ఞానం కోసం ఆర్తితో వచ్చిన (శ్రోతలందరికీ 
ప్రతిసందేవోనికీ ఖచ్చితమైన సమాధానం ఇస్తూ, గ్రంథాల భావకడలి లోతుల్లోకి 
ాచ్చుకుపోతున్న ఆ ప్రవచన కౌశలం శ్రోతల్ని అబ్బురపరుస్తోంది. తన్మయుల్ని చేస్తోంది... 
క్రమంగా పూర్ణప్రజ్ఞుల ప్రవచనాల పటిమ చుట్టుప్రక్కలంతా వ్యాపించి, విద్వాంసులు 
సయితం అక్కడికి రావటం మొదలైంది. 
|. కాగుతం 

శిష్యుడితో ఎదురైన చేదు అనుభవం దృష్టా పాఠాలు చెప్పటం విరమించుకున్న 
గురువు అచ్యుత ప్రేక్షులు మఠంలో సాయం సమయాల్లో భాగవత ప్రవచనం ప్రారంభించారు. 
ఈ ప్రవచనానికి మఠంలోని శిష్యులు, విద్వాంసులయిన గ్రామస్థులు (శ్రోతలుగా వచ్చి 
కూర్చుంటున్నారు. 

ఈసారి కొత్త సమస్య వచ్చి పడింది. గురువు ప్రవచనం చేస్తున్నప్పుడు ఆయన 
వివరించే శ్లోకాలకు శిష్యులు సందేహాలు వ్యక్తం చేయడం ఆరంభించారు. “గురుదేవా! 
'మా పుస్తకాల్లో ఆ శ్లోకానికి వివరణ మరోరకంగా వుందే” అని అడుగుతున్నారు. వాళ్ళ 
పుస్తకాలు తీసి చూస్తే, వాళ్ళు చెప్పింది నిజమే. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కోరకమైన వ్యాఖ్యానం. 
రక అధగన్తానకన్నా ఈ పాఠ్యతజ్ఞాన ఎక్కువైంది. 

'అమ్యుత(పేక్షులకి ఏం చేయాలో పాలుపోలేదు. మౌనం వహించారు. 

ఇప్పుడు మళ్ళీ పూర్ణప్రజ్ఞులు రంగప్రవేశం చేయక తప్పలేదు. ఏది సరైన పాఠమో 
ఒక్కొక్కటిగా విడమర్చి చెబుతూ నిర్థారించుకుంటూ వెళ్తున్నారు పూర్ణప్రజ్ఞులు. 

“అదెలా చెప్పగలవు? ఇతరుల పుస్తకాలే సరైనవి అయివుండవచ్చు కదా?” అని 
'పళ్నించారు అచ్యుత ప్రేక్షులు. 
'గంథకర్తల అభిప్రాయాలే.” 

అచ్యుత ప్రేక్లులు ఓటమిని అంగీకరించలేదు. 


నిజంగా కూడా, అసలైన విద్వత్‌ పరీక్ష భాగవతంలోనే ఉంది. అందులోకీ క్ష 
పంచమస్మంధం. అందులో చాలాభాగం గద్యమయం. అందుకే దాన్ని చెప్ప 
గురువులు. 

పూర్ణ ప్రజ్ఞులు సంకోచించలేదు. వెంటనే భాగవతంలోని పంచమన్వ 
అనాయాసంగా వివరించడం ప్రారంభించారు. 

ఆశ్చర్యం! 

చేతిలో పుస్తకం లేదు. 
గతంలో ఆ బాల సన్న్యాసికి ఆ గురువువెన్నడూ బోధించిన దాఖలా లే 


ల్యయన అన్వేషణ. ఆయన ఆశించిన ఉత్తరాధికారి సకల సద్గుణవంతుడు, సర్వజ్ఞుడు 
అయి వుండాలి. అంటే- శాస్త్ర పరిణతి, వాదనాకౌశలం, తత్త్వదీక్ష విషయ వైరాగ్యం, 
తపఃశుద్ధి, అపార లోకజ్ఞానం, విశిష్ట సంయమనం, అపార స్థితప్రజ్ఞత తదితర 
మేళవించివుండాలి. వీటికి తోడు సర్వాంతర్యామి అయిన శ్రీహరివట్ల 
అచంచలమైన భక్తి, సమానులపట్ల మైత్రి, చిన్నవారిపట్ల ఆదరణ... వంటి విశిష్ట తత్త్వం 
కంగరించివుండాలి. 
ఇంతటీ విశేష వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మాత్రమే పీఠానికి ఉత్తరాధికారిగా ఎంపిక 
'కాబడతాదు. కాని అంతటి ఉన్నతుడు అంత సులభంగా లభిస్తాడా? లభించకపోతే, 
' పీఠం ఏమవుతుంది? మఠాలు స్వార్థశక్తులకు నిలయాలుగా మారి, పవిత్రతకు బదులు 
్యాన్ని విరజిమ్ముతూ, జ్ఞానంతో (ప్రకాశించడానికి బదులు అజ్ఞానాంధకారంతో 


దాంతో, అచ్యుత ప్రేక్షులకు తన సమస్యకు పరిష్కారం దొరికినట్లనిపించింది. 
'గండెబరువు దిగిపోయింది. “సకల గుణాభిరాముడైన ఈ పూర్ణప్రజ్ఞుడే మాకు ఉత్తరాధికారి” 


'ఈ ఆలోచన వచ్చిన దగ్గర్నుంచీ అచ్యుత(ప్రేక్షులు ఏదో అనిర్వచనీయమైన 
ఆనందానుభూతికి లోనయ్యారు. 
తెలుస్తోంది. ఇది దైవ నిర్ణయం. అందుకే మనస్సుకి ఈ ఉల్లాసం, ఉత్సాహం. 
- శీఘంగా ఆ ఆలోచనను అమలుచేశారు. ఒక శుభముహూర్తంలో పూర్ణ ప్రజల్ని 
పీఠం మీద కూర్చోబెట్టి ఉత్తరాధికారిగా పట్టాభిషేకం చేశారు. పూర్ణప్రజ్యల 
సౌలగ్రామాలను వుంచి, శంఖంతో నీటిని నింపి, పురుష సూక్త మంత్రాలను 
ఆ క్షణం నుంచీ పూర్ణప్రజ్ఞుల్ని 'అనందతీర్థులుగా పిలవటం 


పూర్ణభుజ్ఞలు అన్న నామం 'ధశవ్రమతి' అన్న వైదిక 
అనే నామం 'మధ్య' నామానికి వ్యాఖ్యానమయింది. 


అనుమాన తీర్థులు 

“మధ్యులైన ఆనందతీర్థులు పీఠాన్ని అధిరోహించిన కొత్తలో ఒక 
జరిగింది. అచ్యుత ప్రేక్షుల మిత్రుడైన యతి ఒకరు తన శిష్యబ్బందంతో 
అచ్యుత ప్రేక్షులను సందర్శించటానికి వచ్చారు. నిజానికి వారు వచ్చింది. - 1 
తీర్భుల్ని కలుసుకోవాలనీ, వీలైతే ఆయనతో తత్త్వ జ్ఞానం గురించి చర్చించి 
ఆ యతి వరేణ్యుడు తర్మశాన్త్రప్రవీణుడు. 

ఆ ప్రావీణ్యం కొద్దీ సహజమైన ఉత్సుకతతో వారు మధ్వాచార్యులతో 
ప్రారంభించారు. ఆ చర్చ ఇలాసాగింది: | 

“భేద సాధన అంత జటిలమైన విషయమేమీ కాదు... జీవులు, ఈశ్వరుడు 
ఈశ్వరుడు నియమించేవాడు, జీవులు నియమింపబడేవారు. వారి సంబంధం 
ప్రజలకి మధ్య వున్న సంబంధం లాంటిదే...” | 

పూర్ణప్రజ్ఞులు సుస్పష్టంగా ఈ వాదనను ఖండించారు. | 

“ఇలా కేవలం అనుమానంతో భేదాన్ని సాధించటం మన తరం కాదు. అలాగే 
అనుకున్న పక్షంలో - భిన్నత్వ విశేషణం పక్షమయిన భిన్నమా? అభిన్నమా? భిన్నాభిన్నమా? 
భిన్నమనిపోతే అవస్థాదోషం ప్రాప్తిస్తుంది. అభిన్నమని అంటే విశేషణ వశేష్య భావాలకు 
అనుపపత్తి. భిన్నాభిన్నమని అంటే వ్యాహతి. పైగా ఏక కాలంలో ఆ ఉభయ దోషాలకు 
ప్రాప్తి...” | 

ఈ ఆక్షేపణకు వారు జవాబియ్యలేదు. మరొక అంశాన్ని లేవనెత్తారు. 

తమ వాదనకు బలం చేకూర్చటం కోసం యుక్తిని కూడా తమ 
(ప్రయోగించారు. 

“ఈ జగత్తు మిధ్య. కంటికి కనుపిస్తోంది కనుక పాదరసం కూడా 
మెరుస్తుంది. కాని అది ఎలా వెండి (నిజం) కాదో, అలాగే కంటికి 

కాని ఈ వాదాన్ని మధ్వాచార్యులు అంగీకరించలేదు. “కంటికి 
మిథ్య అనటానికి లేదు, పాదరసం వెండిలా కనుపించటం మిథ్య కావచ్చును. 


జూలు బల్ల సత్యమే అవుతుంది కరా... మిధ్య అనబడే ప్రతీదీ మిథ్య 


పూర్ణప్రజ్ఞులు తర్మాన్ని విశ్లేషణ చేసే విధానం చింతనకి దారి తీసింది తర్కంతో 
నా సాధించవచ్చు అన్న తార్మిక చింతన అసంబద్ధమైనది, అసలు, తర్మంతో ఏదైనా 
థించనచ్చు అనటంలోనే - అవతలి వాదాన్ని నిరాకరించటం కూడా సాధించవచ్చునన్న 

దాగి వుంది గదా! కేవలం తార్మికంగానే వాదించి అన్నీ గెలవగలమనుకుంటే - 
0 జరుగుతుంది? చిన్నచెట్టు చిన్న పళ్ళు కాస్తే, పెద్ద చెట్టు పెద్ద పళ్ళు కాయాలి గదా! 


స్య వృక్షానికి కాసే వళ్ళు అతి చిన్నవిగా వుంటున్నాయే!. అ గౌథ్రైలకి 
మ్ములుంటే, గుధ్రాలక్కూడా కొమ్ములు మొలవాలి అని వాదించవచ్చు. సాధ్యమా? 
అందుకే, తర్మం ఎంత వాడిగా వున్నా దానికి స్వతంత్రంగా ప్రామాణికంగా నిలిచే 


ఆధారం ఆగమశాస్త్రం. ఇందుకు విరుద్ధంగా చేసే తర్మం కుతర్మం 


ఆగమం ఆధారంగా మాత్రమే జరిగే తత్వ నిశ్చయం ప్రామాణికమైంది. అనుమానం 
దీకీ స్వతంత్ర ప్రమాణం అనిపించుకోదు... 

ఇలా 'అనుమానం' గురించి మధ్వాచార్యులు ఇచ్చిన వ్యాఖ్యానం 'ప్రమాణ ప్రక్రియ' 
రించి కొత్త వెలుగు చూపించింది. అప్పటివరకూ తర్మమే గొప్పదని భావిస్తూ వచ్చిన 
వారికి ఆ భ్రమలు తొలగిపోయాయి. ఈ పరిణామం ప్రజలకు శ్రీ పూర్ణప్రజ్ఞుల పట్ల 


సింహం గ్రామ సింహం 


బ్రైయంచాడు స్వతవోగా కార్మికుడు. బుద్ధి సాగరుడితో వాధంలో ఓ గిపోనం ను 
నకి శమ్యుడిగా మారాడు. ప మీదికులయిన ఈ గురుళిమ్యలిదరూ 
శిర్కుకరేక్టులను కలిసీ తను వాదాన్ని వినిపించారు. 


అచ్యుత ప్రేక్షులు ఉత్సాహంతో పూర్ణప్రజ్ఞులికి కబురుచేశారు. అప్పట్లో 
అనంతాసనుడి ఆలయానికి కుడివైపునున్న మఠంలో (ఇప్పుడది భండారకరె మఠం తాల్వ్యు 
కట్టడంగా చెప్పబడుతోంది) పూర్ణప్రజ్ఞులుకి కబురు తెలిసి, ఆయన సన్నద్ధులై వ్యు 
వచ్చే లోపలే ఈ కొత్త గురు శిష్యుల వాదనా కుతూహలం గురించి విన్న విద్యావంక్షుల్య 
అక్కడికి చేరుకున్నారు. బుద్ధిసాగరుడు, ఆయన శిష్యుడు అపార ప్రజ్ఞావంతులని వినటంత్ర 
అంతటి పండితులతో బాల మధ్వాచార్యులు ఎలా వాదించబోతున్నారో అన్న ఉత్మం్య 


అందరిలోనూ నెలకొంది. 


కొంతసేపటికి, తమని తాము జ్ఞానవృద్ధులుగా అభివర్ణించుకున్న పండితులు 
బుద్ధిసాగర, వాది సింహ ఒకవైపు, కౌమారదశలోకి అడుగుపెడ్తున్న బాల మధ్వాచార్యులు | 
మరోవైపు ఆసీనులయ్యారు. పూర్ణప్రజ్ఞుల్ని చూస్తూనే గురుశిష్యులిద్దరూ ఆనందపడ్డారు. 
“ఈ బాలకుడా! తలపండిన మాతో తలపడేది?” అనుకున్నారు. ఇతన్ని వాదించి గెలవటం 
చాలా సులభం అన్న నమ్మకం వారిలో బలపడింది. 

వాదన ప్రారంభమయింది. ముందుగా బుద్ధిసాగరుని శిష్యుడైన వాదిసింహుడు 
ప్రారంభించాడు. 

నిమిషాలు... 

గంటలు... | 

అతి సునాయాసంగా వాది సింహుడి వాదాన్ని పూర్ణప్రజ్ఞులు ఖండించారు. అందరూ 
ఆశ్చర్యంలో చూస్తూండగానే పూర్ణప్రజ్ఞులు తను వాదనా పటిమతో వాదిసింహుడి తర్మాన్ని 
'థ్రిప్పికొట్టారు. ఈ బాల మధుని విద్వత్తు వాదిసింహునిలో అసూయనీ 
రేకెత్తించింది. ఈసారి వాదిసింహుడు మరింత రన 


అంతే! జీవసింహుడైన మధ్వుల ముందు వాదిసింహుడు గ్రామసింహమై, ఓటమి 

ంగీకరించాడు. శిష్యుడి ఓటమితో అతడి గురువు బుద్ధి సాగరుడు రంగప్రవేశం చేయక 

స్పలేదు. అతను పేరుకు తగినట్లే అపారమైన వాక్చాతుర్యం కలవాడు. కేవలం వాదంతో 
వోట్ల అనేకమంది పండితుల్ని ఓడించినవాడు. 


ఇప్పుడు బుద్ధి సాగరుడితో శ్రీపూర్ణప్రజ్ఞుల వాదం మొదలైంది. నిమిషాలు... 
ంటలు... పూర్ణప్రజ్ఞుడి వాదనలో సాగరమంత లోతు వుంది. బుద్ధి సాగరుడు ఎంత 
దించినా పూర్ణప్రజ్ఞులు ఇంకా ఇంకా విజ్ఞాన సాగరలోతుల్లో తన వాదానికి మద్దతునిచ్చే 
లతో వాదిస్తున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ బుద్ధి సాగరుడికి తాను చిక్కుల్లో 
న్నానా అన్న సంశయం కలిగినట్లయింది. 
“పూర్ణ ప్రజ్ఞా! ఈ చర్చ ఇంత త్వరగా తెగేదికాదు. ఈరోజుకి ముగించి, మళ్ళీ రేపు 
ద్దాం” అన్నాడు బుద్ధి సాగరుడు. బాలమధ్వులు మందహాసం చేశారు, “సరే” 
1. సభ మరునాటికి వాయిదా పడింది... 
తెల్లవారింది. 
ఆశ్రమం అంతా హడావుడి పడుతున్నారు - రెండో రోజు సభకు త్వరత్వరగా 
యారయి వెళ్ళి వినాలని. గ్రామస్థులు సయితం ఇంతటి అర్థవంతమైన చర్చ వినే 
దృష్టాన్ని వదులుకోకూడదని త్వరత్వరగా సిద్ధమవుతున్నారు. 
కాని... 
అతిథి మర్యాదలు చూసే ఆశ్రమవాసి బుద్ధిసాగరుల వారి కుటీరానికి వెళ్ళి చూస్తే...? 
అది ఖాళీగా వుంది. గురుశిష్యులిద్దరూ అప్పటికే పలాయనం చిత్తగించారు! 


పూర్ణప్రజ్ఞులు ఒకటికి నాలుగుసార్లు శంకర భాష్యాన్ని పరిశీలించారు. ప్రవ్య్యు 
మధ్యలో ఆపి కొత్త అంశాన్ని విద్వాంసుల దృష్టికి తీసుకువచ్చారు. 

“ఎలాంటి ఆవేశపూరిత భావోద్రేకాలు లేకుండా మనం ఈ (బ్రహ్మ సూత్రాల 
శంకరభాష్యాన్ని పరిశీలించినట్లయితే, ఒక్క విషయం స్పష్టంగా బోధపడుతుం్ని 
ఈ సూత్రాలకీ, ఈ భాష్యానికీ పొంతన లేదు. సూత్రం యొక్క భావం ఒకటైతే, భాష 
ఇస్తున్న వివరం మరో రకంగా వుంది...” 


ఇలా అంటూ పూర్ణప్రజ్ఞులు ఆ భాష్యంలో తనకు తోచిన అనేక లోపాలను 
ఎత్తిచూపించారు. అంతవరకూ తమకు ఆ దోషాలు తోచనందుకు శిష్యులు విస్మయం 
చెందారు. ఈ లోపాలను పరిహరించడం తమవల్ల కాదని వాళ్ళకి అర్ధమైపోయింది. 
పూర్ణప్రజ్జుల్ని అభ్యర్థించారు. “మీరే ఈ లోపాలను చూపారు. కాని బ్రహ్మసూత్రాల నిజమైన 
భావాన్ని వివరించలేదు. ఆక్షేపణా రహితంగా ఈ సూత్రాలను మాకు వివరించగలరా?” 


వాళ్ళ కోరికమేరకు పూర్ణప్రజ్ఞులు స్వయంగా బ్రహ్మసూత్రాలకు అర్థాన్ని, వ్యాఖ్యానాన్ని 
వివరించడం ఆరంభించారు. సరళమైన శైలి, సులభమైన అన్వయం, శ్రుతి, స్మృతుల 
'సమాఖ్యతో కూడుకొన్న వివరణ పూర్ణప్రజ్ఞుల కంఠం నుండి ధారాపాతంగా వెలువడుతుంటే, 
వాళ్ళంతా ఆనందసాగరంలో మునిగిపోయారు. మాటల్లో చెప్పలేనంత సంతృప్తి వాళ్ళ 
గుండెల్లో నిండిపోయింది. 

అంతవరకూ వాళ్ళ పాఠంలో పూర్వపక్ష నిరూపణ అంతా విమర్శలతో నిండివుంది. 
దానికి సిద్ధాంత నిరూపణ జరగలేదు. జరగలేదు అంటే జిజ్ఞాసువులైన వాళ్ళు అడిగి 
తెలుసుకోవాలి కదా! “నా ప్రష్టః కస్యచిద్రోయాత్‌”.... జిజ్ఞాసతో అడిగితే తప్ప సిద్ధాంతాన్ని 
ఉపదేశించ కూడదన్నది శాస్తనియమం. వ 

కాని ఇప్పుడు వాళ్ళలో ఈ జిజ్ఞాస ప్రారంభమైంది. (శ్రోతలందరూ ఒకరకంగా 
వుండరుకదా! కొంతమంది నిర్మల హృదయంతో క్రొత్త విషయంలో మంచి ఏముంది = 
అని ఆసక్తితో తెలుసుకోవాలనుకుంటారు. మరికొంతమంది వాళ్ళు విశ్వసించే తత్త్వానికి 
విరుద్ధంగా ఏమన్నా చెబుతున్నారా, అలా చెబుతుంటే ఎలా ఖండించాలీ... ఇలా ఆలోచించే 
వాళ్ళయి వుంటారు. ఇద్దరినీ సమాధాన పరిచే ప్రవచన సారథ్య సామర్థ్యం పూర్ణ ప్రజ్ఞులకీ 
వుంది కాబట్టి తత్త్వ జిజ్ఞాస కలవాళ్ళకి జిజ్ఞాస పెరిగేలా సిద్ధాంత నిరూపణ చేసి, వాళ్ళనీ 
తన శిష్యులుగా చేసుకునేవారు. సంకుచిత దృష్టితో కేవలం ఖండించాలని వచ్చిన వాళ్ళని 
తన వాదనా పటిమతో ఓడించేవారు, | 


నానా 


ఖల మధ్వదర్శనం 

ఒకసారి మఠంలో మధ్వాచార్యులు ప్రవచనం చేస్తున్నప్పుడు ఆయన తండ్రి 
మరు (మధ్యగేహులు) మఠానికి వచ్చారు. 

చాలాకాలమైంది కదా కొడుకుని చూసి! పుత్రవాత్సల్యం ఎక్కడికి పోతుంది? తల్లికి 
శ్ర ఎక్కువ! కొడుకు ఎలా వున్నాడో నన్న ఆదుర్దా కొద్దీ ఆమె భర్తని మఠానికి పంపించింది. 
్వథాలంటే సన్యాసులకు మఠాలే తప్ప కుటుంబాలు నివసించే సత్రములు కాదు కాబట్టి, 
ఆమె ఒక్కసారి వెళ్లి కొడుకుని చూసి రమ్మని భర్తని వత్తిడి చేసింది. ఆయనకీ వుంటుంది 

దా కొడుకుని గురించి బెంగ! 


సడిల్లాయరు మఠానికి వచ్చేసరికి పూర్ణప్రజ్ఞులు ప్రవచనం చేస్తున్నారు. కొడుకుని 
నే ఆ తండ్రి సంభ్రమానికి గురయ్యారు. 


ఆ బాల మధ్వుల ముఖంలో ఏమిటా వర్చస్సు? సూర్యకాంతిలా (ప్రకాశిస్తున్న ఆ 
శరీరకాంతి ఎంత ఆకర్షణీయంగా వుంది? ఆ వాచస్పతి నోటినుంచి ధారాప్రవాహంగా 
వెలువడుతున్న జ్ఞానబోధ ఎంత మధురంగా ఇంకా ఇంకా వినాలనిపించేలా వుంది!... 

అలా వింటూ వింటూ మధ్యగేహులు తననితాను మర్చిపోయారు. మఠానికి 

ముందు వరకూ - సన్యసించినందుకు కొడుకుమీద వున్న కోపం అంతా నీటిబుడగలా 
చిన్నతనంలో చేతిలో ఒక దండం పట్టుకొని, “నేను వైస్ణవమతం స్థాపిస్తాను” 


తోచేది. ష్యానికి అలా విమర్శలు చేయడం, తలంటి, విశ్లేషణలివ్వడం ఇషు 
జ bree గురుశిష్యుల మధ్య ఆరోగ్యవంతమైన సంవాదాలు జరుగుత్తుకే 


చివరికి ఒకరోజు అచ్యుత ప్రేక్షులు వుండబట్టలేక అనేశారు: “పూర్ణప్రజ్ఞా, న్నీ 
బ్రహ్మసూత్రాల భావం సుస్పష్టంగా తెలిసినట్లు వాదిస్తున్నావు గదా, ఇంకేం! నువ్వే జ్ఞ 
భాష్యం రాసేయరాదా!” అది వెటకారమా? ఆదేశమా? పూర్ణప్రజ్ఞులు మాత్రం ఆదేశంగాన్ల 
తీసుకున్నారు. 


అచ్యుత ప్రేక్షులకు మరొక శిష్యుడుండేవారు. లికుచ వంశానికి చెందినవారు. 
చ లం. 
పరిపూర్ణంగా త్యజించిన వైరాగ్యతత్వం, సాత్త్విక ధోరణి ఉట్టిపడుతుంటాయి. ఆశ్రమంలోని 
శిష్యులందరికీ ఆయనే పెద్దవాడయినప్పటికీ, పూర్ణప్రజ్ఞుని పట్ల గౌరవం మెండుగా వుండేది. 
ఆయన కూడా, బ్రహ్మసూత్రాలపై వచ్చిన సారరహిత భాష్యాలపట్ల అసంతృప్తి వుండేది. 
ఆ అసంతృప్తి ఎక్కడికి దారితీసిందంటే... 


ఒకరోజు జ్యేష్ట యతి ప్రత్యేకంగా మధ్వాచార్యులతో సమావేశమై, “వ్యాసులవారు 
ప్రతిపాదించిన సూత్రాల స్ఫూర్తికి విరుద్ధంగా ఏమిటీ భాష్యాలు? ఇవి అవసరమా? 
మీరు చిన్నవయసులోనే బ్రహ్మసూత్రాలను బెపోసన పట్టారు. మీరే సరైన భాష్యం రాసి, 
లోకానికి సన్మార్గ దర్శనం చేయవచ్చుకదా?” అని అభ్యర్థించారు. 
ఈ వరిణామాలన్నీ దైవికమైనవనీ, ఈ ఆదేశం ఆ భగవంతుని ఆదేశమనీ 
ఆనందతీర్థులు భావించారు. ఆ బృహత్‌ కార్యానికి ఉపక్రమించారు... 
అంతే! 


మధ్వాచార్యులు తొలి వ్యాఖ్యాన చంద్రికను వెలువరించారు, అందులో 
మ్మతమయిన వైదిక సిద్ధాంతం 


వాళ్లకి నిజమైన వ్యాననూత్రాల భాష్యం, వ్యాన న; 


రు. అందుకే వాళ్ళని పరివ్రాజకులంటారు. అచ్యుత(ప్రేక్షులు ఈ నియమాన్ని విధిగా 


ఒకసారి వారు తమ పర్యాయంలో భాగంగా విష్ణు మంగళ క్షేత్రాన్ని సందర్శించారు. 
ని ఇప్పటి కాసరగోడ్‌ దగ్గర పుణ్యక్షేత్రం. అక్కడ ఒక భక్తుడు అచ్యుత ప్రేక్షుల బృందాన్ని 
క్షకు అవ్వోనించాడు. ఆహ్వానించిన భక్తుడు మధ్వాచార్యులశక్తి గురించి అప్పటికే విని 
ఏనాడు. మధ్వాచార్యులంటే సకల శాస్త్రకోవిదులనీ, చతుఃషష్టి కళాకోవిదులనీ, అపారమైన 

క్రి సముపార్టితులనీ... ఇలా ప్రచారంలో వుండటంతో ఆ భక్తుడికి మధ్వాచార్యులను 


ఇంట్లో గురువులకు భిక్ష పూర్తయిన వెంటనే ఆ భక్తుడు రెండువందల పెద్ద 

పళ్ళను తెచ్చి మధ్వాచార్యుల ముందుంచి “స్వీకరించండి స్వామీ” అని కోరాడు 
పూర్ణ మందహాసం చేశారు. అద్భుతం! అంతా చూస్తుండగానే ఆ రెండువందల 
సృ ఆరగించారు. ఎవరు చేయగలరిలా? మహాభారత కాలంనాటి భీమసేనుడు తప్ప? 
అంతా అయిపోయాక, అచ్యుతప్రేక్షులు సంభ్రమంతో పూర్ణ ప్రజల్ని ఏకాంతంగా 
చి అడిగారు: “పూర్ణ ప్రజ్ఞా, ఏమిటీ విచిత్రం? భోజనానికి ముందు కూడా అసాధ్యమైన 
నూ ్న నువ్వు భోజనం తరువాత సుసాధ్యం చేశావే! పైగా నీ ఉదరం చూస్తే నువ్వసలు 


దక్షిణ దిగ్విజయ యాత్ర సాగించారు. దారిలో అనేకచోట్ల 
ల పూర్ణప్రజ్ఞులు విశ్వసిస్తున్న తత్వం అంతకుముందు వరకూ ఆచరణలో 


నే ఆయనకి తారసపడిన ప 
వున్నతత్తాలకు విరుద్ధం. అందువల్ల సహజంగా! పండిత్సు 
విద్వాంసులూ అంతా ఆయన వాదాన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రి 
వాదాలు, చర్చలు హోరాహోరీగా సాగాయి. అన్నింటిలోనూ ఆయనదే విజయం, 


అలా ఇతర వ్యాఖ్యానాలన్నింటినీ నిర్వంద్వంగా ఖండిస్తూ ఆయన సంచాక్ష 
కొనసాగించారు. ఆ సంచారం అవిఘ్నంగా సాగింది. 


అలా సంచారం చేస్తున్నప్పుడే కేరళ దేశంలోని పయస్వినీ నదిని చూశాక్ష 
ఆ నదీతీరమంతా దేవాలయాల మయం. అక్కడ గ్రామాలలో వేదశాస్తాలను అధ్యయనం 
చేస్తున్న బ్రాహ్మణ కుటుంబాలు కనుపించాయి. (ప్రకృతిమాత అందమంతా అక్షర 
గూడుకట్టుకున్నట్లుగా వుంది... ఆ తీరాన్ని చూస్తూనే, మధ్వాచార్యులు “రాబోయే కాలంలో 
దుర్గాదేవి ఇక్కడే అవతరిస్తుంది” అని భవిష్యత్‌ వాణిని ప్రకటించారు... 

అలా సంచారం చేస్తూ తిరువనంతపురంలో స్వర్ణమయుడైన అనంతపద్మనాభస్వామి 
ఆలయాన్ని కూడా దర్శించారు. ఈ ఆలయం 'సెద్ధితో కూడుకున్న మహాక్షేత్రం'. ఒకే 
చ్వారంలోంచి మొత్తం విగ్రహాన్ని చూడటం సాధ్యం కాదు. మూడు ద్వారాలలోంచి చూస్తేనే 
మొత్తం మూర్తిని చూడగలుగుతాం, 
కుదిపుస్తూరుని పరాభవం 


తిరువనంతపురంలో కూడా విద్వాంసుల సభ జరిగింది. అప్పటికే మధ్వాచార్యుల 
గురించి విస్తృత ప్రచారం జరిగి వుండటం వల్ల అనేకమంది పండితులు ఆసభకు విచ్చేశారు. 

అక్కడ కూడా బ్రహ్మసూత్రాల అర్థాల వివరణసాగింది. జీవుడికి, 
వ త సు జన boo so Gl 
శాస్త్రప్రతిపాదనకు ఆద్యుడైన బ్రహ్మ శ్రీహరి మాత్రమే అన్నది ఆయన వాదన సారాంశం. 

ఆ సభకు వచ్చిన వాదుల్లో కుదిపుస్తూరు ఒకరు. ఆ ప్రాంతంలో 
మధ్వాచార్యుల వాదన సమర్థనీయంగా అనిపించలేదు. అయినా వాదాన్ని వాదంతో 
ఎదుర్మోటానికి బదులు ఒక కొత్త వ్యాఖ్యానంతో దాడి చేశారు. “బ్రహ్మ సూత్రాలకు 
భావ్యం రాయకుండానే సూత్రార్థం చెప్పటం మహా అపచారం” అంటూ 
విమర్శనాస్త్రాలు సంధించారు. 

పూర్ణః ఈ 
న టా స 


70 
జ్ఞాన జ్యోతి 


(0. రాస్తాను. అయితే నా వాదన నేను వినిపించటానికీ భాష్యం రాయటానికీ 
బంధమున్నట్లు నిర్ధారించే రాజశాసనమేదీ లేదు సుమా” అని స్పష్టం చేశారు. 
“నిజమేకదా” అనుకున్నారు పండితులంతా. అప్పటికే అద్భుత దేహకాంతిని, శాస్త్రాల్లో 
రించిన మహాపురుష లక్షణాలను ఆయనలో చూసిన ఆహూతులంతా సూత్రార్థాన్ని 
స్‌ో ప్రజ్ఞులు వర్ణించటమే ఉచితమన్న నిర్ణయానికి వచ్చేశారు. 
జ్ఞానానికి, దేహ లక్షణాలకి సంబంధం వుంది అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 
(హం ఎంత సలక్షణంగా వుంటుందో అంతగా ఆ వ్యక్తిలో అంతటి గురుత్వం వుంటుంది. 
లాంటి సలక్షణాలు మొత్తం 32. వాటిలో 24 లక్షణాల కన్నా తక్కువ కానివారు 'వేద 
ద్రష్టలని' పిలవబడతారు. అంతకన్నా ఎక్కువ లక్షణాలు వున్నాయంటే అది దైవత్వానికి 


వింశలక్షణతో2_ నూనః తపస్వీ బహువేదవిత్‌ ॥ 
వేద ఇత్యేవ యం పశ్యేత్‌ స వేదో జ్ఞాన దర్శనాత్‌! 

విష్ణుతత్తాన్ని బ్రహ్మాండ పురాణం స్పష్టంగా నిర్వచించింది. ఇరవై ఎనిమిది లక్షణాలు 
పొందినవారు గరుడ, శేష, రుద్రులు. 32 లక్షణాలు పొందినవాళ్ళు సాక్షాత్తూ బుజువులు. 
Qహ్మవాయువులు బుజుపుంగవులు. అంతటి విశిష్ట లక్షణమే పూర్ణప్రజ్ఞుల వ్యక్తిత్వం. 
ందుకే అక్కడి పండితులు ఆయన్ని స్తుతించారు. 

కాని ఈ విషయాలేవీ తెలుసుకునేందుకు కుదిపుస్తూరు ప్రయత్నించలేదు. ఆ కోరిక 
హడా లేదు. తనకు తెలిసిందే లక్షణమన్న విశ్వాసం కలవారు. 


లేకపోయారు. పైగా “పూర్ణప్రజ్ఞుడి దండాన్ని ముక్కలు చేస్తాను” అని శపధం 
అక్కడ్నుంచి నిప్మమించారు. 

ఆ తరువాత సందర్శించిన క్షేత్రం కన్యాకుమారి. ఇది మూడు 
య పటం సారు 
0గా ప్రచారంలోకి రావటం వల్లా అత్యంత విశిష్టమైన ్రదేశమైంది. 


పరిణయమాడతాడు. ఆ తీర్థయాత్రలో భాగంగా ఈ ప్ర్మ 
చివరికి న. సాగర సంగమంలో స్నానం చేస్తున్నప్పుడు అయిదు మ 
అస, పట్టుకుంటాయి. ఒక (బ్రాహ్మణుడి శాపం వల్ల మొసళ్ళుగా 
'అప్పరస్త్రీలు అక్కడ అర్జునుడి పాదాలు పట్టుకోగానే శాపవిముక్తి చెందారు. 
కాదు, భీమసేనుడు మిగతా పాండవులు కూడా మరో సందర్భంలో ఆ పొం 
సందర్శించారు, 
ఆ తీర్ధంలోనే ఇప్పుడు మధ్వాచార్యులు కూడా స్నానం చేశారు. ఆ తీర్థానికి పవిత్మ 


పెరిగింది. 


రామేశ్వరంలో చాతుర్మాస్యం 

చాతుర్మాస్య దీక్షా కాలం సమీపించేనాటికి పూర్ణప్రజ్ఞుల వారు రామేశ్వర 
చేరుకున్నారు. 

బంగాళాఖాత తీరంలోని రామేశ్వరం విచిత్రమైన విశిష్టమైన క్షేత్రం. రాముడి వల? 
వైష్ణవులకు, శివుడివలన శైవులకు కూడా ఇది ప్రీతిపాత్రమైన క్షేత్రం. ఇక్కడ రామేశ్వరు! 
రూవంలో వెలసిన లింగం శ్రీరాముడు ప్రతిష్టించింది. 

రామేశ్వరంలో చాతుర్మాస్య దీక్ష కాలంలో పూర్ణప్రజ్ఞులు నిత్యం ప్రవచనాల 
సాగించారు. రావణ సంహారంలో శ్రీరాముడి నిర్లోషిత్వాన్ని గుణ పూర్ణత్వాన్ని 
(బ్రహ్మసూత్రాలను ప్రతిపాదించటం ఆయన ప్రవచనాల లక్ష్యంలో ఒకటి. సమీపంలోని 
ధనుష్మోటికి వెళ్ళి సేతువు నిర్మాణం జరిగినచోట స్నానం చేశారు... రామాయణంలో ఈ 
సేతువు నిర్మాణ కాలంలో హనుమంతుడి సారథ్యంలో రామనామస్మరణతో ప్రతిధ్వనించి, 
పునీతమైన ప్రదేశం అదే. ఇప్పుడు మళ్ళీ మధ్వాచార్యులు... 


ఒక సమయం వచ్చింది. మధ్వాచార్యులకు కుదిపుస్తూరి ఎదురుపడ్డారు. 
మధ్వాచార్యులు నిలదీశారు. “నా దండం ముక్కలుచేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా! ఇదిగో 
ండం. దీనిని విరగ్గొడుతావా? లేక నీ అజ్ఞానాన్ని అంగీకరిస్తావా?...” 


నిజానికి పూర్ణ ప్రజ్ఞులకు కావలసింది కుదిపుస్తూరిని అవహేళన చేయటంకాదు. 
అతనిలోని 'అర్ధరహితమైన శపథాలు చేసే అసుర ప్రవృత్తిని తొలగించటం. కాని... 
ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కుదిపుస్తూరి రామేశ్వరంలోని పండితులకు పూర్ణప్రజ్ఞుల 

రించి ప్రతికూల ప్రచారం చేయటం ప్రారంభించారు. కాని అప్పటికే పూర్ణ ప్రజ్ఞుల 
ప్రవచనాల వల్ల ప్రభావితులైన పండితులు అప్పటికప్పుడే మధ్వాచార్యుల దగ్గర శిష్యరికం 
స్వీకరించారు. కుదిపుస్తూరి ప్రచారం గాలి బుడగలా తేలిపోయింది. 


శ్రీరంగనాథుని దర్శించి, శ్రీరంగంలోకూడా పండితోత్తములతో వాదోపవాదాలు 
చేస్తే రాను ప్రతిపాదిస్తున్న తత్త్వ సారంపై వారిని ఒప్పించి, తిరుపతి పుణ్యక్షేత్రానికి 
'వియల్దేరారు మధ్వాచార్యులు. 

రుపతిలో ఆనందతీర్థులు 

భూలోక వైకుంఠ పసిద్ధిపొందిన పుణ్యక్షేత్రం తిరుపతి. స్వయంగా ఆవిర్భవించిన 
నిమిది క్షేత్రాల్లో ఇదికూడ ఒకటని ద్వాదశ పురాణాల్లో, పంచరాత్ర పురాణాల్లో 
లు ఇక్కడే తపస్సు చేసిందని కూడా చెప్తారు. 


| యుగాలుగా విలసిల్లుతున్న పర్వతం) అని కూడా ఈ తిరుమలకి 
/ వ్ర ఆసన: స్వామిపుష్టరిణి అన్ని తీర్ధాల్లోకి అత్యంత అధికమైనదని చెప్పె 
అకా రూపానికి ప్రతిగా భగవంతుడిక్కడ శ్రీనివాసులు అనే పేరుతో వెలిశారు, 
వైష్ణయతులలోగానీ, హరిదాసుల్లోగానీ జ్ఞానులని చెప్పబడే వారెవరైనాగాని ఈ క్షేకా్ని 
సందర్శించని వారు ఎవరూ లేరు. ఇక్కడ శ్రీనివాసుడికి జరిగే బ్రహ్మోత్సవాలలో స్వయంగా 
'బ్రహ్మదేవలే పాల్గొంటారని ప్రతీతి. భారతదేశంలో జరిగే మహోత్సవాలలో ముఖ్యమైనది 
ఈ తిరుమలక్షేత్రంలో శ్రీనివాసుణ్ణి కూడా మధ్వాచార్యులు దర్శించారు. ఆ స్వామి దర్శనంతో 
పరవశించి అనేక విధాలుగా స్తుతించారు. 
ఆనంద తీర్థ వరదే దానవారణ్యపావకే। 
జ్ఞాన దాయిని సర్వేశే శ్రీనివాసేల. స్తుమే మనః॥ 
(తీర్ధ ప్రబంధకము) 
అక్కడనుండి సమీపాన ఉన్న సువర్ణముఖీ నదీ తీరాన ఒకప్పటి అగస్త్యాశ్రమానికి 
వెళ్లారు. 
త్వం చాపి గచ్చ శైలేంద్రం పూర్వం స్వర్ణముభీతటే | 
యత్ర బ్రహ్మశిలా నామ సరిన్మధ్యే చ వర్తతే ॥ 
అగస్య తపసా పశ్చాత్‌ గయాసాన్నిధ్యమత్ర వై | 
వాదా ఈశాన విష్వాది దేవానాం తత్ర సంతి హి॥ 
యతి రూప్యా మాతరిశ్వాణి.ప్పావింశ తిమే కలౌ | 
అవర్తీయ వసత్యత్ర మధ్వనామా వరం విభేః ॥ 
అవాప తపసా పుణ్యః ప్రీత్యా చాగస్య్యయోగినః | 


ఒకప్పుడు అగస్త్యముని తపస్సువల్ల ఆ సువర్ణముఖి నదీ తీరానికి గయ 
ఉన్న పవిత్రత చేకూరింది. ప్రజల కోరికమేరకు మధ్వాచార్యులు ఆ సువః wel 
'అహ్మశిల అనే ప్రదేశంలో చాతుర్మాస దీక్ష చేపట్టారు. 

స్పటిలాగానే చాతుర్మాస దీక్షలో జ్ఞానకార్యం కూడా మొదలైంది. మధ్వాచార్య 


'ప్రవచనాకౌశల్యంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేకమంది పండితులను: 


శరన జ్యో” 


7 


'ఆస్తికులను ఆకర్షించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ప్రతిరోజు ఆయన 
వచనాన్ని విని ఆనందించే శ్రోతల్లో ఒక సన్యాసి అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు. 
'ఆయన అత్యంత (శ్రద్ధతో ప్రవచనాన్ని వింటూ ఆనందపరవశుడవుతున్నారు. చాతుర్మాస్యం 
నాలుగు మాసాల్లోనూ ఒక్కరోజు కూడా మానకుండా ఆయన ప్రవచనానికి 


ఇంతకీ ఆయన ఎవరు? 

చాతుర్మాస్య దీక్ష ముగింపుకు వచ్చిన రోజున మధ్వాచార్యులు ఆయన్ని (శ్రోతలకు 
పరిచయం చేశారు. “వీరు శుక ముని. రుద్రదేవుని అవతారం. ఈయన భాగవత పురాణ 
ప్రసారం చేయటంలో నిష్ణాతులు. ఈయన నివాసం పద్మసరోవరం దగ్గర ఒక ఆశ్రమం. 
| వలం బ్రహ్మసూత్రాల అర్థాన్నీ విశిష్టతనూ తెలుసుకోవాలనే కోరికతో ప్రతిరోజూ ఇక్కడకు 


పరిచయ వాక్యాలతో (శ్రోతలు “మధ్వాచార్యుల మహిమ ఎంత గొప్పది?” అని 


శ్రీ మూష్టంలో దండతీర్థం 
'స్వయంగా ఆవిర్భవించిన క్షేత్రాల్లో శ్రీమూష్టం ఒకటి. ఇక్కడ భగవంతుడు 
'మూలవిగ్రహం భూవరాహమూర్తి అయితే, ఉత్సవమూర్తి 


అప్పట్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మధ్వాచార్యులు ఎప్పటిలాగా 
ఒకరోజున భిక్షకు వెళ్లారు. యతులు ప్రతిరోజూ భిక్ష చేసిమాత్రమే భుజించాలి, వాళ్ల 
సొంతంగా వంట చేసుకునే హక్కులేదు. ఎందుకంటే, వంటావార్పు పెట్టుకుంటే జ్ఞానసార్య 
కుంటుపడుతుంది. సన్యాసాన్ని సాగించేదే జ్ఞానకార్యం కోసం. బ్రహ్మచారుల జ్ఞానకార్యం 
జ్ఞానాన్ని ఆర్జించటంకోసం. సన్యాసుల జ్ఞానకార్యం జ్ఞానాన్ని సమాజమంతా ప్రసన్న 
చేయటం కోసం. అందువల్ల వారు మధుకరవృత్తి సాగిస్తుంటారు. 

ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక సన్యాసి తన మొత్తం భిక్షని ఏదో 
ఒక ఇంటినుంచే అడిగి తీసుకుని పోకూడదు. ఏడు ఇళ్లు తిరిగి భిక్ష స్వీకరించాలి. 
ప్రతిరోజూ ఒక కొత్తఇల్లు వెతుక్కుంటూ ఉండాలి... 


అలాంటి సమయంలో ఒక ఇంటికి భిక్షకు వెళ్లినపుడు ఆ ఇంటామె దూరంనుంచి 
మంచినీటిని చాలా ప్రయాసపడి మోసుకొస్తున్న దృశ్యాన్ని మధ్వాచార్యులు చూశారు. 
ఆమె గర్భిణి. ఆమె ఇల్లు ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఆమె మధ్వాచార్యుల్ని చూస్తూనే 
భక్తిపూర్వకంగా స్వాగతిస్తూ ప్రార్థించింది : “ఈ ప్రాంతంలో నాకూ మిగతావాళ్లకూ 
కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఇందువల్ల అందరం బాధపడుతున్నాం. ఇదే 
సమయంలో నా భర్త ఊర్లో లేరు. అందువల్ల మీకు భిక్ష నేను వెంటనే ఏర్పాటుచేయలేక 
పోయాను. క్షమించండి”. 

మధ్వాచార్యుల హృదయం ఆమెపట్ల జాలి, కరుణతో నిండిపోయింది. ఆయనే 
వెంటనే తన చేతిలోనున్న దండంతో నేలను కొట్టారు. 


అద్భుతం! 


ఆయన దండంతో కొట్టినచోట నేల పగిలి జలం చివ్వున పైకెగసింది. చూస్తూండగానే 
అక్కడ దందతీర్థం ఉద్భవించింది. అలా మధ్వాచార్యులు సృష్టించిన దండతీర్థాల్లో ఇది 
మూడవది. ఇప్పటికీ శ్రీ మూస్టంలో ఊరుబయట వృత్తాకార బాటలో ఈ దందతీర్థం 
కనిపిస్తుంది. (పురాతన కాలంలో దాని ఒడ్డున ఒక మారుతీమందిరాన్ని కూడో 
నిర్మింపచేశారు.) అప్పటికి ఆ ప్రజలకి ఆ నీటి సమస్యకు శాశ్వత నీటిపరిష్మారం 


జనస్య కృష్ణాద్విముఖస్య దైవా దధర్శశీలస్య సుదుఃఖి తస్య । 
అవగ్రవో యేవ చరంతి మనం భత మష్టన్య ॥ 


భాగవతము (3/5/31 
నానన న పకట. 


జ్ఞాన జ్యోతి మధ్వాశే 


నిజానికి ఆ మహిళ సామాన్య వ్యక్తికాదు. ఆ రూపంలో నున్న వసుపత్ని 
తరాలవల్ల భూలోకంలో జనించింది. మధ్వాచార్యుల సంచారకాలంలో ఇలా 
లోకోద్ధారణకు ఆమె కారణమయింది. 
ఇ | 
శ్రీమాష్టంనుంచి వెళ్లేటప్పుడు ఆయనకొక యోగి కనపడ్డాడు. అతను వరాహస్వామి 
చాలా త్వరగా వరాహమంత్రాల్ని నేర్చుకున్నాడు. మంత్రశాస్త్రకోవిదుడు 
, అతను తెలుసుకున్న వరాహమంత్రాల సంఖ్య 30. అందువల్ల అతన్ని అహంకారం 


మధ్వాచార్యులు మందహాసం చేస్తూ, “స్వామీ! నీకు అన్ని వరాహమంత్రాలు 
నుండటం చాలా గొప్ప విషయం. అది నీ భాగ్యంకూడా. కాని నిజానికి వరాహ 
మంత్రాల సంఖ్య ఇంకా చాలా ఉంది...” 

ఈ మాటలు వింటూనే ఆ యోగికి గర్వభంగం అయింది. తనకు తెలిసినదానికన్నా 
' ఎక్కువ వరాహమంత్రాలున్నాయనీ, వాటిని ఎరిగిన స్వాములు ఎదురుగా ఉన్నారని స్పృహ 
కలగటంతో అతనికి ప్రపంచం కొత్తగా తెరుచుకున్నట్లు అయింది. అతని మంత్రసిద్ధికి 
ఫలితంగా అతనికి మధ్వదర్శనభాగ్యం కలిగింది. మధ్వాచార్యులు ప్రపంచాన్ని 
చూస్తున్నటువంటి అనుపమానమైన యోగులు. తత్త్వజ్ఞానంతోపాటు, తంత్రశాస్త్రం కూడా 
ఆయనకి కొట్టినపిండి. అయితే ఆ తంత్రశాస్త్రం యొక్క విశ్వరూపాన్ని అక్కడ ప్రకటించటం 


దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ వెళ్తూంటే, దారిలో ఆయనను చూసిన ప్రజలు ఆ వర్న 
సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. అంతటి తేజస్విని గురించి అంతకుముందు 
వాళ్లెప్పుడూ వినివుండలేదు, చూసీ ఉండలేదు. 


అయితే అప్పటికే ఆయన గురించి విని వున్న విద్వాంసులు చాలామంది ఆడూర్తక్షి 
చేరుకున్నారు. వాళ్లు సామాన్య పండితులు కారు. శిక్ష వ్యాకరణ, ఛందస్సు, నిరుక్తం, 
జ్యోతిష్యము, కల్పము అనే ఆరు కోణాల్లోనూ బుగ్వేద, యజుర్వేదాలను జెపోసన 
పట్టినవాళ్లు. వేదార్థ నిర్ణయంలో సునిశితమైన అధ్యయనం చేసినవాళ్లు. 

కళాపూర్ణ చంద్రుడిలా భాసిస్తున్న మధ్వాచార్యుల ముఖారవిందం, బంగారంలాంటి 
శరీరఛాయ, అసాధారణ వాగ్ధాటి వాళ్లని విపరీతంగా ఆకర్షించాయి. 


విద్వత్‌సభ ప్రారంభమయింది. రత్నాల్లాంటి విద్వాంసుల మధ్య పూర్ణచంద్రుడి 
కాంతితో మధ్వావార్యులు... మెల్లగా విద్వాంసుల ప్రతినిధి ఒకాయన లేచి నిలబడ్డారు. 
మధ్వాచార్యుల నుద్దేశించి ఇలా అన్నారు. 

“ఆర్యా! ఐతరేయ (శ్రుతిలో ఉన్న ఈ 
meas brats సూక్తం అర్థం మీ ద్వారా వినాలని మాకు 


ఆ ప్రవచనంతో శ్రోతలంతా తన్మయత్వం చెందారు. 

“ఎంతటి అపూర్వమైన అర్థం చెప్పారు. ఈయన 
ఇలా అర్ధం చెప్పగలిగారు” అంటూ ఆనందపడ్డారు ననా 
తెలిసివున్న మరొక అర్ధం సంగతి ఏమిటి? వాళ్లు ఈ సందేహం లేవనెత్తారు. 


ఈ వివరణ అంతా పండితులను సంభ్రమాశ్చర్యాలలో ముంచింది. ఒకపక్కన 
మధ్వాచార్యుల వాదాన్ని గెలవాలని ఆరాటం, మరొపక్క “ఇంతటి లోతైన భావార్థాలు 
ఈయనకు మాత్రమే తెలుసునుగదా!” అన్న ఆశ్చర్యం, స్ట్‌ 
అయినా వారు వదల్లేదు. “మీ వాదాన్ని నమ్మటం ఎలా?” అని ప్రశ్నించారు. 
' మధ్వాచార్యులు మందహాసం చేశారు. “సరే, నేను వివరిస్తాను. నేను వివరించిన 
''బానిని మీరు నాకు ఒప్పగించాలి. అలా చేయగలిగితే మీరే గెలిచినట్లు” అన్నారు. 
ఇంతమంది పండితులం ఉండగా అదేమంత కష్టమైన విషయం - అనుకున్నారు. 
'ఆ షరతుకి అంగీకరించారు. 


మధ్వాచార్యులు తమ అర్ధవివరణ ప్రారంభించారు. ముందుగా విష్ణుసహస్ర నామాల్లో 
''విశ్వం' అన్న పదం తీసుకున్నారు. 
ఆ వివరణ ఇలా సాగింది. 


“విశ్‌ప్రవేశే' అన్న ధాతువునుంచి విశ్వశబ్దం ఉత్పన్నమయింది. దానికి అర్థం 'విష్ట'. 
అంటే జ్ఞానరూపం. ఇదే పదం - 'టు ఓశ్విగతి వృద్యో" అన్న మరో ధాతువుకి కూడా 
మూలం. దానివల్లనే దీని అర్ధం 'వినాశ్వయతి' అయింది. వినాశ్వయతి అంటే - 

మూలంగా సంచరించేవాడు, నిత్యపూర్ణుడయినవాడు అని విశేషణం. 

“విశ్వ శబ్దానికి మరికొన్ని అర్థాలు కూదా ఉన్నాయి. 

“విశ్వ అన్నది వాయుదేవుడి పేరు. వాయుదేవుడి అంతర్యామి అవటంవల్ల విష్ణువుని 
“విశ్వ అంటారు. 'విశ్వ' అన్నది భగవంతుని విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయ అన్న నాలుగు 
రూపాలలో మొదటిది. ఆ విశ్వరూపంతో భగవంతుడు చైతన్య (ప్రేరకుడుగా ఉన్నాడు... 

...ఇలా సాగిపోతోంది మధ్వాచార్యుల వారి అర్ధ వివరణ. అదొక అనర్గళమైన 

ప్రవాహం. విద్వాంసులు వింటున్నారు. క్రమంగా మధ్వాచార్యులు ఇస్తున్న అర్థాల 

పెరిగిపోతోంది. వాళ్లలో వాటిని జ్ఞప్తికుంచుకునే శక్తి తగ్గుతోంది. 

'ప్రతి పదానికి అనేక అర్థాలు. (ప్రతి అర్థానికి వ్యాకరణంలో గల ఆధారాలు, 
సంవాదం... సాగిపోతూనే వుంది. అప్పటికే యాబై అర్థాలు పూర్తిచేశారు. 


శాస్త్రాల విజ్ఞానం ఏ మూలకు పోయిందో అర్ధంకావట్లేదు. కాని తమకు తెలియని విజ్ఞాన 
సముద్రపులోతుల్ని మధ్వాచార్యులవారు మధించారని మాత్రం అర్థమవుతోంది, 


ఒక దశలో - వాళ్లంతా ఒకరి మొహాలొకరు చూసుకొని, మౌన సంకేశ్రాల్వ 
చేసుకుంటూ లేచి నిల్పొన్నారు. మధ్వాచార్యులకు నమస్కరించారు. 

“ఆచార్యా! దేవతలకు మాత్రమే సాధ్యమయినంతటి అపూర్వ (ప్రతిభ మీది, ఇ 
సాధారణ మనుషులకు సాధ్యమయ్యే విషయం కాదు. మీరు సర్వజ్ఞులని మాకు అర్థమైంది. 
మిమ్మల్ని పరీక్షించాలనుకోవడం మా అవివేకం. దయచేసి మమ్మల్ని క్షమించండి...” 
అంటూ వారు మధ్వాచార్యుల వాదాన్ని అంగీకరించారు. ఆయనకు శిష్యులయ్యారు. 
పండితమందలి అంతా మూకుమ్మడిగా మధ్వాచార్యులకు శిష్యులుగా మారిన ఈ సన్నివేశం 
పూర్ణప్రజ్ఞుల మరో విజయం, 

అలా విష్ణు సహస్రనామమే సర్వశ్రేస్టమైన సహస్రనామం అని మధ్వాచార్యుల 


వాదనతో నిర్దారణ అయింది. సహస్ర నామాల్లో ప్రతిపాదించబడిన విష్ణువే సర్వోత్తమ 
దేవత అని కూడా నిరూపితమైంది. 


“ఇక్కడ శ్రీమహావిష్ణువుయొక్క దేవాలయమే లేదుకదా! అలాంటి స్థలంలో భిక్ష 
స్వీకరించకూడదన్నది మా వ్రతం...” 
వాళ్లకి అర్థమయింది. వెంటనే వాళ్లంతా కలసి మధ్వాచార్యుల్నే అర్థించారు. 


ఆవారా మీరే ఇక్కడ విష్ణువుని ప్రతిష్టించండి. ఈ ప్రదేశాన్ని వైష్టపక్షేతం హి 
ఆలయం నిర్మించే బాధ్యతను మాకు వదిలేయండి...” 


వాళ్ల కోరిక ప్రకారమే విష్ణుప్రతి; మధ్వాచార్యుల 
జరిగింది. అదొక చారిత్రాత్మక wee న చేతులకి 
శ్రీకృష్ణ మంత్రం 


ప్రతిక్షణం మనం అనేక పాపాలు చేస్తూంటాం. ఈ పాపాల్నుంచి విమ 
పొందటానికి అనంతుడ్ని స్మరించాలి. 


సర్వవ్యాపితుదు. గాలి, వెలుతురు, నీరు తదితర ప్రకృతి స్వరూపాలన్నిటినీ ఇచ్చినవాడు. 
కాబట్టి ప్రతి జీవికీ అతనే ఆరాధ్యుడు. ఇవన్నీ గ్రహించడానికి (ప్రేరేపించే శక్తినిచ్చేవాడు 
కూడా అతడే. 
మన పాపాల్ని హరించేవాడూ, అందుకోసం మన మనసును తనవైపు ఆకర్షించేవాడూ 
॥ కూడా శ్రీకృష్ణుడే. అందుకే శ్రీకృష్ణ మంత్రాన్ని పరించడంద్వారా మన పాపాలన్నిటినీ 
' నివారించగలుగుతాం. 
| __ ..ఇలా ఆరక్షరాల శ్రీకృష్ణమంత్రాన్ని మధ్వాచార్యులు వారందరకీ ఉపదేశించారు. 
దాన సూక్తం - జ్ఞానదానం 
'పయస్వినీ నదీతీరంలో ఇంకో దేవాలయం ఉంది. అక్కడికి కూడా పూర్ణప్రజ్ఞులు 
వెళ్లారు. ఎప్పటిలాగానే పండితులూ పామరులూ మధ్వాచార్యులను చూడటం కోసం 
అక్కడకు చేరారు. 
వండితులు ఇలాంటి నభకు రావటానికి కారణం కేవలం పాండిత్యంలో 
మధ్వాచార్యులవారి శక్తిని పరీక్షించడంకోసం కాదు. వారు చాల ఉదారంగా సంభావన 
ఇస్తారుకనుక, తమ పాండిత్యాన్ని ప్రదర్శించి ఆ సంభావన స్వీకరించాలన్న కోరిక, 
ఒక తత్వాన్ని సమాజమంతా (ప్రసరింపచేయటంలో విద్వాంసుల పాత్ర తప్పనిసరి. 
సకృర్శల్లోకానీ జ్ఞానకార్యంలో కానీ, విద్వాంసులు పాల్గొనాలంటే ముందు వారి జీవనోపాధికి 
'లోటులేకుండా ఉండాలి. కడుపులో ఆకలి రగులుతుంటే జ్ఞానం ఎలా ఉత్పన్నమవుతుంది, 
శ్ఞానకార్యం ఎలా సాధ్యపడుతుంది? పాఠం, ప్రవచనం, సంశోధన, లేఖనం, విమర్శ 
మొదలైన జ్ఞానకార్యాలు చేయటానికి అతిముఖ్యమైన సాధనం మనసు. మనసులో ఆకలి 
మూలంగా, దారిద్ర్యం మూలంగా అసంతృప్తి, నిరాశ నిండిపోయి ఉంటే, జ్ఞానకార్యం 
ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి ఆర్థికంగా నిలబడగలిగితేనే జ్ఞానకార్యంలో విద్వాంసులు 
పాల్గొనగలుగుతారు. 


గురుశిష్య పరంపర బోధనావిధానంలో గురువునుంచి శిక్షణ పొందిన తరువాతనే 
శిష్యులు గురుదక్షిణ సమర్పించుకుంటారు. అంతేకాని ఇప్పటిలాగా ముందు ఫీజులు 
'ెల్లించి తరువాత పాఠాలు చెప్పించుకోవటంకాదు. దీని నేపథ్యంలో పండితులను వారివారి 
'పొండిత్యస్థాయికి తగినట్లుగా పారితోషికాలిచ్చి గౌరవించే బాధ్యత రాజులకు, మరాలకు 
ఉంది. అయితే రాజులందరికీ ఇలాంటి విద్వత్‌ పోషణ కార్యక్రమాలపట్ల ఆసక్తి ఉంటుందని 


| 


వా 81 


చెప్పలేం. కాబట్టి మఠాలు నిరంతరం పండితులను ప్రోత్సహించే కార్యక్రమాలను స్స 
ఉంటేనే వాళ్లద్వారా జ్ఞానకార్యం సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. స్‌ 


అందుకే విద్వత్‌ సభలకు వచ్చే పండితులకు మధ్వాచార్యులు ఉదారంగా సంభావన 
ఇచ్చేవారు. ఈ అభ్యాసం ప్రజల్లో ఆస్తికత్వం పెరగటానికి దోహదపడ్డుందేది, 


మొత్తంమీద పూర్ణప్రజ్ఞుల సభలు ఎప్పుడూ విద్వాంసులతో కిటకిటలాడుతూనే 
ఉండేవి. అయినప్పటికీ ఈ సారి అసూయాపరులైన ఒక పండితబ్బందం దూరప్రాంతాల 
నుంచి మరింత విద్వాంసులైన వారిని రప్పించి పూర్ణప్రజ్ఞులతో వాదనలోకి దింపారు. 
వచ్చినవాళ్లు గెలిస్తే ఆ ఘనత మనకు దక్కుతుంది, ఓడిపోతే ఆ అవమానం వాళ్లకి 
మిగులుతుంది - అని ఆ పండితబ్బందం భావించారు. 


ఒక తెల్లవారురూమున పూర్వప్రజ్ఞులతో పండితుల వాదన ప్రారంభమైంది. చర్చకు 
వాళ్లు ఎంచుకున్న సూక్తం బుగ్వేదంలోని దానసూక్తం. 
నవా 


దాతను ప్రశంసించడం దాతకాని వారిని నిందించడం ఆ సూక్తంయొక్క తాత్పర్యం. 
నిజానికి పూర్ణప్రజ్ఞులు యతులు. యతులు దానం చేసి తీరాలని ఎక్కడా లేదు. కాని 
సర్వసంగ పరిత్యాగులైన యతులు విద్యాదానం, అభయదానం ఎక్కువగా చేస్తూంటారు... 


ఈ కారణంగా ఆ సూక్తంయొక్క అర్థం అంతలోతుగా. పూర్ణప్రజ్ఞులకు తెలియదనే ఆ 
పండితబ్బందం భావించింది. 


అర్థవివరణ ప్రసంగంలో ఒకచోట “ప్రణీయాత్‌' అనే క్రియాపదం 


'పృణ' అనే 

ను దిక్కు తోచక దానికి we చేసి స్ట 
దానికి వ్యాఖ్యార్థం చేసి తప్పించుకోవాలని యత్నం చేశాడు. 

“ఈ క్రియాపదానికి ధాతువు 'పృణ్‌' కాదు, 'ప్రజో... న్‌ 


వాళ్లు తమ తప్పు తెలుసుకుని, తమని మన్నించాల్సిందిగా కోరుతూ మధ్వాచార్యుల్ని 
ప్రార్థించారు. వాస్తవానికి ఇలాంటి విద్వత్‌ సభలు శాస్త్ర విచారణకేకానీ, వితండవాదానికి 
కాదు. 
అపాల అంటే? 

మరో రోజు మరొక సభలో కూడా పూర్ణప్రజ్ఞుల్ని ఎలా గైనా వాదనలో జయించాలనే 
కోరికతో ఒక విద్వాంసబ్బందమొచ్చి కూర్చొంది. ఎప్పటిలాగానే ఒక సూక్ష్మార్ధం ఎంచుకొని 
దానికి వివరణ చెప్పమని సవాలు చేశారు. 

ఒక వైదికసూత్రంలో 'అపాల' అనే యువతి ఇంద్రుణ్ణి ఆరాధించి, ఆయన అనుగ్రహం 
వల్ల అపూర్వమైన శరీరకాంతిని పొందింది. ఇక్కడ ప్రస్తావించిన అపాల శబ్దాన్ని వివరిస్తూ, 
దానికి 'అతితరుణి' అనే అర్థాన్ని పూర్ణప్రజ్ఞులు తెలిపారు. కాని విద్వాంసులబ్బందం 
'దానికొప్పుకోలేదు. అపాల అంటే 'శ్విత్రిణి' (కుష్టురోగి) అని వాదించారు. 

మధ్వాచార్యులు వాళ్ల వాదనని నిర్వంద్వంగా త్రోసిపుచ్చుతూ, ఇలా అన్నారు. “మీకు 
'వైదికసాంప్రదాయ పరిజ్ఞానం తగినంతగా లేదు. అందుకే ఈ పదానికి అపార్థం చెప్తున్నారు. 

| వేదార్థ సంప్రదాయం తెలిసిన వాళ్లకి నేను చెప్పిన అర్ధం యొక్క వివరణ తెలుస్తుంది”. 

అప్పుడు విద్వాంసులు “దీన్ని మేం తెలుసుకోవడమెలా?” అని ప్రశ్నించారు. 

మధ్వాచార్యులు కొద్దిక్షణాలు ఆలోచించి “మరి కాసేవటికి ఇక్కడికి ఒక 
'వేదవిద్వాంసుడు వస్తాడు” అన్నారు. ఆ విద్వాంసుడి లక్షణాలు, ఆయన ఉనికి తదితర 
లక్షణాలన్నీ చెప్పారు. కొంతసేపటికి ఖచ్చితంగా ఆ పోలికలున్న విద్వాంసుడొకాయన 
'మధ్యాచార్యుడు చెప్పిన దిక్కునుంచే వచ్చాడు. ఈ పండితులంతా తమ ప్రశ్నల్ని ఆయనకు 
సంధించారు. ఆ తేజస్వి, 'అపాల' అనే పదానికి అర్ధం 'అతి తరుణి' అని స్పష్టం చేశాడు. 

దీంతో మధ్వాచార్యులు జ్యోతిషళాస్రజ్ఞులు కూడా అని ఆ పండితులకు అర్ధమైంది. 
“అందుకే అప్పట్నుంచీ మధ్యాచార్యులను సర్వజ్ఞులని కూడా పిలుస్తుంటారు. 


మళ్ళీ ఉదుపి 

ఇలా పూర్ణ ప్రజ్ఞులు చేసిన దక్షిణదేశ సంచారం ఒక దక్షిణ దిగ్విజయంగా భాసిల్లిక్షి 

ఆయన జిజ్ఞాసువులకు జ్ఞాన సంపద పంచారు. విద్వాంసులైన వారిని సంభావనలత్రో 
గౌరవించారు. ప్రతి సభలోనూ భగవత్తత్వం యొక్క మహిమని శ్రోతల మనసుకెక్మేలా 
విడమరచి చెప్పారు. దీంతో పాండిత్యం యొక్క పరమార్ధం తత్వ సాక్షాత్మారమే తప్ప 
కేవలం చర్చకోసం చర్చ జరపటంకాదు అన్న సత్యాన్ని పండితులచేత అంగీకరింపజేశారు... 

ఈ పరిణామంతో పూర్ణప్రజ్ఞులు నిర్వహించే సభలకు ప్రచారం విస్తృతంగా పెరిగింది, 
ఎంతో దూరప్రాంతాలనుంచి కూడా విద్యార్థులు వచ్చి, వారి ప్రబోధంతో ప్రభావితులై 
వారికి శిష్యులుగా మారిపోతూ వచ్చారు. క్రమంగా రాజులు సయితం ఈ తత్త్వబోధనల 
వల్ల ప్రభావితులై తమ కర్తవ్యాన్ని గ్రహిస్తూ వచ్చారు. అనేక కొత్త ప్రదేశాలలో విష్ట్వాలయాలు 
వెలిశాయి. విష్ణుపూజ మాహాత్మ్యం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది... 

నిజానికి ఉత్తర దిక్కు ఉత్తర మీమాంసకు, ఉత్తమ సిద్ధాంతానికి, ఉత్తమ విచారానికి 
సంకేతం. ఇందుకు విరుద్ధంగా దక్షిణదిక్కు దుర్విచారాలకు, ధన మీమాంసలకు సంకేతం. 
అసలు దక్షిణదిక్కు అంటే నరకానికి దారి. కాని మధ్వాచార్యుల దక్షిణ దిగ్విజయంతో 
దక్షిణ భారతం అంతా జ్ఞాన వాయువులు వీచసాగాయి. మధ్వాచార్యులు వాయుదేవుడి 
అవతారం కనుకనే ఇలా జరిగింది - అని జ్ఞానులు విశ్లేషించటం ఆరంభమయింది. | 


గీతాభాష్యం 


ఆమోద యోగ్యమైన తత్వసిద్ధాంతం ఏదో, తిరస్మరించాల్సిన దుర్మతం 
విద్వాంసులకందరికీ అర్థమయ్యేలా, వాళ్లని ఒప్పిస్తూ దక్షిణ దిగ్విజయం సాగించాక, 


వేదవిద్యకు రక్షణకవచం (బ్రహ్మనూ(త్రాలు. కాని వాటిపై వచ్చిన భాష్యాలు 
ఆమోదయోగ్యం కాదు. మరి నిజమైన సూత్రభాష్యాలు ఎక్కడున్నాయి?... వాటి రచన 
' ఇప్పుడు జరగాల్సి వుంది అని భావించారు పూర్ణప్రజ్ఞలు, ఈ కార్యసాధనకోసం బదరీకి 
3 శ్రీవేదవ్యాసుల అనుమతి తీసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నారు. 

అయితే వేదవ్యాసులను సందర్శించినప్పుడు వారికి కానుకగా ఏమివ్వాలి? 
వేదవ్యాసుల రచనల్లో మేరు పర్వతం వంటిది మహాభారతం. అందులోని గీతకు భాష్యం 
సే..? 
అనుకున్న వెంటనే ఒక శుభముహూర్తంలో గీతకు భాష్యరచనను ప్రారంభించారు 
ఎ. అదే ఆయన చేసిన మొదటి శాస్త్ర రచన. అందులో గీత యొక్క విశిష్టతను 


దగ్గరికి వెళ్లారు పూర్ణప్రజ్ఞులు. 
“గురుదేవా, నేను బదరీ యాత్రకి వెళ్లాలనుకుంటున్నాను. అనుమతించండి” అని 


ఆ మాటతో గురువు నిరుత్తరులయ్యారు. ఏమని చెప్పాలి? వెళ్లమనా? వద్దనా? 
మంటే, పూర్ణప్రజ్ఞుడు దూరంగా వెళ్లటం వల్ల కలిగే వెలితిని తాను తట్టుకోగలదా? 

౦ యొక్క జ్ఞాన సందేశంగా జరిగే తీర్థయాత్రను తాను వ్యతిరేకించటం భావ్యమా! 

ఉదుపిలోనే దండతీర్థ నృష్టిద్వారా గంగావతరణాన్ని సాధించిన లోకోత్తర 

యుడు తన అనుజ్ఞ కోరితే కాదనటమా?... 
గురుదేవునికి మనసంతా వ్యాకులమయింది. 

అర్థం చేసుకున్న పూర్ణప్రజ్ఞులు తాను రచించిన గీతాభాష్యాన్ని గురుదేవులకిచ్చారు. 
“గురువర్యా! నేను వచ్చేవరకూ ఈ గీతాభాష్యాన్ని పరిశీలించండి. ఇది ఇక్కడ 

సంత వరకూ నేను మీ సన్నిధిలో వున్నట్లే” అన్నారు. 

శీ ఆ గీతా భాష్యం చూడగానే గురువులకి తమ శిష్యుడైన పూర్ణ ప్రజ్ఞుడి ప్రజ్ఞాపాటవాలు 


బదరి యాత్ర 
పూర్ణప్రజ్ఞులు తమ శిష్యులతో సహా బదరీ యాత్రకు బయల్దేరారు. 


అప్పటికే ఆయన దగ్గర శిష్యరికం స్వీకరించిన వారిలో సత్యతీర్థులు కూడా ముఖ్యల్న, 
నిజానికి ఆయన అచ్యుత ప్రేక్షుల దగ్గర సన్యాసదీక్ష తీసుకున్నారు. అయితే శాస్త్రాధ్యయనం 
అంతా పూర్ణప్రజ్ఞుల దగ్గరే చేసివుండటం వల్ల ఆయనతోపాటు బదరియాత్రకు శ్రీకారం 
చుట్టారు. 

ఉడుపి నుండి బదరీకి కాలినడకన యాత్ర చేయటమంటే ఆ రోజుల్లో దుస్సాధ్య 
మయిన విషయం. అనేక నదుల్ని, కాలవల్ని దాటాలి. కొన్నిచోట్ల కీకారణ్యంలోంచి 
ప్రయాణించాలి. ఎండల్లో మాడిపోతూ, వర్షంలో తడిసిపోతూ, వణికిపోతూ, అడవుల్లో 
క్రూరమృగాల్ని తప్పించుకుంటూ, దోపిడీదొంగల వీర వివోరాన్ని తట్టుకుంటూ 
మధ్వాచార్యులు తన శిష్యబ్బందంతో సహా బదరీ నారాయణుని దగ్గరకు యాత్ర సాగించారు. 

తన అపార శిష్యబ్బందంతో మధ్వాచార్యులు దుస్సాధ్యమైన బదరియాత్రా మార్గంలో 
అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించారు. అనేక తీర్థాలలో స్నానం చేశారు. దారిపొడవునా 
దేవతా వర్చస్సుతో వెలిగిపోతున్న మధ్వాచార్యులను సందర్శించటానికి, వారి ప్రబోధాలు 
విని తరించటానికి తండోపతండాలుగా పండితులు, పామరులు వచ్చేవారు. 

తాళపత్రాలపై లిఖితమైన గ్రంథాలను సేకరించటం, వాటిని నిక్షిప్రపరచటం 
మధ్వాచార్యుల విశేష లక్షణం. తమ బదరీ యాత్రలో సయితం ఆయన ఈ 
కొనసాగిస్తూనే వచ్చారు. దక్షిణ దిగ్విజయ యాత్రలోనే వేలకొద్ది తాళపత్ర ప్రతులను 
సేకరించారు. ఇక బదరీయాత్రలో వాటి సంఖ్య పెరిగిపోయింది. 
క్షేతాలలో మాయాక్షేత్రమే హరిద్వార్‌, ఎగువకు | 
మ ఇక్కడ్నుంచి వెళ్తే బదరీలో దర్శనమిచ్చే 


అజామిళుడు విష్ణుదూతల ప్రమేయం వల్ల యమభటుల నుంచి విముక్తి చెందాక, 
సధీర్ణంగా తపస్సు చేసి మోక్షాన్ని సాధించిన విశిష్టక్షేత్రం ఇదే. 

అరణ్యవాసంలో వున్న అర్జునుణ్ణి ఈ గంగలో స్నానమాచరిస్తున్నప్పుడే నాగకన్య 
'శలూచి చూసి మోహించి, తమలోకానికి తీసుకువెళ్లి, అతని సంపర్కంతో ఇరా అనే 

ఈ విశిష్ట క్షేతంలో మధ్వాచార్యులు విడిదిచేశారు. పవిత్ర గంగాజలాలలో స్నానం 


'భరతఖండంలో కెల్లా పురాతన పుణ్యక్షేతం బదరీ. ఎత్తైన కొండలమీద వుంది. 
|ఏంత ఎత్తులో వుందో అలాగే ఆ క్షేత్రమహిమ కూడా అంతటిలోతైనది. భాగవతంలో 
ఢీన్ని భరతఖండపు ఆధ్యాత్మిక రాజధానిగా వర్ణించారు. లోకళిక్షణ కోసం శ్రీహరి ఇక్కడ 


నారాయణమందిరం వున్న పర్వతాన్ని నారాయణ పర్వతం అంటారు. దానికి 
ఏరుగా వున్న పర్వతాన్ని నరపర్వతం అంటారు. ఆది శేషావతారమయిన 'నరుడు' 

చేసిన స్థలం. నారాయణ పర్వతానికి కుడివైపునున్నది ఊర్వశీ పర్వతం. ఒకసారి 
డి తపస్సుని భంగం చేయటం కోసం ఇంద్రుడు సృష్టించిన అప్సరసలు, 


దీనికి సమీపంలోనే పాండురాజు వుండేవాడు. అక్కడే పంచపాండవులు జన్మించారు. 
ఏడి స్పర్శతో నూరుముక్కలయిన శతశృంగవర్వతం కూడా ఇక్కడే వుంది. 
'బదరీదాటి ముందుకు వెళ్తే అక్కడ వ్యాసగుహ వుంది. దీన్నే వ్యాసాశ్రమం అంటారు. 
(నకం రచింపబడింది కూడా ఇక్కడే. వ్యాసుల వారు భారతాన్ని చెప్పుకుంటూ వెళ్లిపోతే, 


87 


అంతే వేగంతో గణేశుడు మహాభారతాన్ని లిఖించిన ప్రాంతం ఇదే అనటానికి సంకేత్రగ్సా 
ఒక గణేశ ఆలయం కూడా ఇక్కడ వుంది. 
అలకనందా, సరస్వతి నదుల సంగమమయిన కేశవ ప్రయాగ అక్కడ దర్శనమిస్తుం్ష, 
సరస్వతి నది ఎత్తునుంచి క్రిందకి ఉరికే స్థలంలో ఒక బండలాంటి వంతెన వుంటుంది, 
దీనిని భీమసేతు అంటారు. భారతంలో మహా ప్రస్థాన కాలంలో సరస్వతీనదికి సేతువుగా 
భీమసేనుడు వుంచిన పర్వతమే ఈ భీమసేతు. నారదుడు కూడా ఇక్కడే శ్రీహరిని ధ్యానించి, 
హరితత్వ ప్రసారకుడనిపించుకొన్నాడని భాగవత పురాణం వర్ణించింది. 
... ఇన్ని కారణాలచేత ఆధ్యాత్మిక సాధనకు అత్యంత మహత్తు కలిగిన క్షేత్రంగా 
బదరీని భక్తులు నిత్యం స్మరిస్తుంటారు. 
గీతాభాష్య సమర్పణ 
ఇంతటి దివ్యక్షేతమైన బదరీ చేరాక, మధ్వాచార్యులు తాను రచించిన గీతాభాష్యాన్ని 
నారాయణుడి పాదాలకు సమర్పించారు. 
సాష్టాంగ నమస్మారం చేశారు. 
మనసారా స్తుతించారు. 
ఆ నారాయణుడి సన్నిధిలోనే గీతాభాష్య ప్రవచనం చేశారు. వారి శిష్యులు, ఇంకా 
ఆ క్షేత్రానికి చేరుకున్న అనేకమంది భక్తులు ఆ గీతాభాష్య శ్రవణజలధిలో ఓలలాడారు. 
తరించారు. తీర్థమంటేనే శాస్త్రం. దాన్ని అవలోకించటమే తీర్థయాత్ర, 
గీతాభాష్యంలో మొదటి మంగళళ్లోకం: | 


“నీ భాష్యం ప్రశంసనీయం. 'యధాశక్తితో అనటం నీ వినయానికి 
sn తగినమాట... 
నీ శక్తి అపారమైనది. పూర్ణ ప్రజ్ఞుడవైన నీవు ఇక్కడ రచించింది అత్యల్పం. oa 
కావాలి. కనుక 'శక్తిత" (యధాశక్తితో) అన్న పదానికి బదులుగా 'రేశ్మః 


1 'లేశతః అని 
అహా! 
గీతను ప్రతిపాదించిన నారాయణుడే ఆ భాష్యాన్ని మెచ్చి అనుగ్రహించారే! 
గ్రంథానికి ఇంతకంటే సార్థకత ఏముంది? 


ఇలాంటి ప్రశంస మహాభారతంలో శ్రీకృష్ణుడి నుంచి భీమసేనుడికే లభించింది. 
పర్వంలో శ్రీకృష్ణుడు పాండవుల తరపున కౌరవుల వద్దకు రాయబారానికి 
కృష్ణుడికి వీడ్కోలు చెప్పే సమయంలో భీముడు కల్పించుకొని అంటాడు. 
“ఈ ప్రపంచంలో ఇంద్రుడు మొదలైన దేవతలు సహా ఎవ్వరూ నా బాహుబలానికి 
, బ్రహ్మాండాన్ని చీరేటంతటి సామర్థ్యం నాకుంది...” 
అది విని శ్రీకృష్ణుడు అంటాడు: 
“భీమసేనా, అది సత్యమే. అయినప్పటికీ నీ శక్తి నువ్వు చెప్పినదానికన్నా వేయిరెట్లు 
నాకు తెలుసు. నువ్విప్పుడు చెప్పుకొన్నది లేశతః మాత్రమే...” 
యత్మించాత్మని కళ్యాణం సంభావయసి పాందవ | 
సహస్రగుణ మప్యేతత్తయి సంభావయామ్యహమ్‌ ॥ 

కృష్ణుడినుంచి ఇంతటి ప్రశంస పొందిన పాండవుడు భీమసేనుడు ఒక్కరే, 
కీ మళ్లీ ఆ భాగ్యం మధ్వాచార్యులదే... ఇలాంటి అనేక దృష్టాంతాల చేత 
ఆ భీమసేనుడు అని నిస్సంశయంగా నిరూపితమైంది. 


భీమసేనుడుకి సయితం తన పూర్తి శక్తిని ప్రదర్శించడానికి అప్పుడు 
వాయుపుత్రుడైన Sie als tres 


పూర్ణప్రజ్ఞులు లేచి కూర్చున్నారు. వ్యాసులవారి ఆదేశంతో మరొకసారి గీతాభాష్మ్మ 
సమగ్రంగా ప్రవచించారు. ఈసారి తన భాష్యంలో - మొదట్లో వచ్చే మంగళళ్లోక్తత్ర 
“శక్తిః అన్న పదానికి బదులుగా 'లేశతః అని ప్రయోగించారు. 


ఎంతటి భాగ్యం? 


మధ్యాచార్యులవారి గీతాభాష్యానికి సాక్షాత్తూ భగవంతుని ఆమోద ముద్ర లభించింది 
ఈ పాఠప్రవచనాలు శ్రీహరికి అత్యంత ప్రీతికరమైనవన్న విషయం ఈ సంఘటనశో 
నిర్ధారణ అయింది. గీతను మొదటిసారిగా శ్రీహరి నుంచి (శ్రీకృష్ణుని అవతారంలో) 
విన్నవాడు అర్జునుడు మాత్రమే కాదు, అర్జునుడి రథంపైన ధ్వజం మీద ఉపవిష్టుడైన 
వాయుపుత్రుడు - హనుమంతుడు కూడా. ఇప్పుడు అదే గీతాభాష్యాన్ని రచించే అవకాశం 
మళ్లీ మధ్వాచార్యుల అవతారంలోని వాయుదేవుడికి లభించింది. 


గంచదం...! సామాన్య మానవులకు సాధ్యమా? వాయుదేవుడి అవతార పురుషులు 
పూర్ణ ప్రజల సాధన అలా సాగింది. 

48 రోజుల కాష్టమౌనవ్రత సాధన తరువాత ఒక రాత్రి అకస్మాత్తుగా ఆ మఠంలో 
మిరుమిట్లు గొలిపే కాంతి ప్రవేశించింది. ఆ అవరణ అంతా ఆ కాంతి పరుచుకుంది. 
సంభ్రమాశ్చర్యాలలో ముంచేస్తూ, ఆ కాంతిని చీల్చుకుని ఒక పవిత్రమూర్తి 
ఆయనే వ్యాసభగవానుడు! 

'.శమ్యలకు అర్థమవుతోంది - ఏదో దివ్యశక్తి అక్కడికి వచ్చింది. కాని వాళ్లకి ఏమీ 
ఆ మూర్తిని చూస్తూనే పూర్ణ ప్రజ్ఞులు నమస్కరించారు. వేద వ్యాసులు పూర్ణ ప్రజ్ఞుల్ని 


“పూర్ణ ప్రజ్ఞా సమయం వచ్చింది. నువ్వు చేయాల్సింది చాలా వుంది. ఇక ఉత్తర 
కరీలోని మా ఆశ్రమానికి విచ్చేయ్‌ నాయనా” అంటూనే, అంతర్భానమయ్యారు. మరుక్షణం 
మఠంలో ఆ కాంతి కూడా మాయమైపోయింది. 

వేదవ్యాసుల ఆదేశంమేరకు మధ్వాచార్యులు ఉత్తర బదరీకి బయల్దేరారు. వెళ్లబోతూ 
ష్యులకు ఒక సందేశం ఇచ్చారు. మౌనవ్రతంలో వుండటం వల్ల శిష్యులకు ఇలా రాసి 


నేద్భశం స్థల మలం శమలఘ్నం నాస్యతీర్థసలిలస్య సమం వా 
నాస్తి విష్ణు సదృశం ననుదైవం నాస్మదుక్తిసదృశం హితరూపమ్‌ 
(యాతి తావదధునైవ జనోజ_యం వ్యాసరూప మజితం ప్రదిదృక్షుః 
అవ్రజేదిహ నవా స హి వేద స్వస్తి వో౭_ స్వితి యయా వథ మథ్వః) 
“ఈ బదరీ అంతటి పాపనాశకక్షేతం మరొకటి లేదు. విష్ణువంతటి పావనమైన 
9 ఇంకొకరు లేరు. మామాటలంతటి హితవచనం ఇంకొకటి లేదు... 
మేము. 


వాళ్లని దుఃఖంలో ముంచేసింది. ఆ గురువువట్ల వాళ్లకి గల భక్తిభావం జ్య 
పరిశుద్ధమైనది, పవిత్రమైనది. 


గురువుల వెనుక ఎవరువెళ్లారు? 


శిష్యుల కళ్లల్లోంచి బెంగ, విచారం కన్నీటిరూపంలో కారుతుండగా పూర్ణప్రజ్ఞల్వ 
ఉత్తర బదరీకి ప్రయాణమయ్యారు. 


ఆ శిష్యులలో ఒకరు సత్యతీర్థులు. గురువు పాదాల దగ్గర కూర్చొని మూడుసార్లు 
ఐతరేయ (శ్రుతిని విన్న అదృష్టవంతులు. ఆయనకి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ గురుభక్తి 
ఇనుమడిస్తూ వచ్చింది. అందుకే గురువు ఒంటరిగా ఉత్తర బదరీకి ప్రయాణం కావటాన్ని 
జీర్ణించుకోలేక, ఆయన వెంట తానూ నడక సాగించారు. 


ఎత్తుపల్లాలు, దొర్లిపడే బండరాళ్లూ, చలిగాలులూ, మంచు వర్షం... ఇలాంటీ 
వాతావరణంలో ఎత్తైన ఆ పర్వతశ్రేణి వాలులో ఆ గురుశిష్యులు సాగిపోతున్నారు. ఒక 
వైపు కొండచరియలు జారిపడేలా భయపెడుతున్న పర్వతాలు, మరోవైపు పచ్చటి పొలాలతో 
నిండిన లోయలు... వాటిని అలాగే దాటుకుంటే ఎత్తైన మార్గాన్ని సునాయాసంగా 
ఆరోహిస్తూ, లోయలాంటి చోట కిందకు దిగుతూ, మళ్లీ ఎక్కుతూ, రాళ్ళూ రప్పలూ, 
పాములూ, తేళ్లూ వంటి విషప్రాణులల్నీ తప్పించుకుంటూ క్లిష్టమయిన పాదయాత్ర 
చేస్తున్నారు గురుశిష్యులు. 

అకస్మాత్తుగా గురువుకి వెనుకగా నడుస్తున్న సత్యతీర్థులకు తల తిరిగినట్లనిపించింది. 
చాలా ఎత్తుకి నడవటం వల్లనేమో శరీరం ఆయాసపడుతోంది. ముందునడుస్తున్న గురువుని 
కేకవేసి చెప్పే శక్తికూడా లేకుండాపోతోంది. కాని ఆయన ఆందోళన తన గురించి కాదు. 
గురువు ఒంటరిగా వెళ్తున్నారే, ఆయనకి రక్షణగా వెళ్ళాల్సిన తాను వెనుకబడిపోతున్నానే 
అన్నదే ఆదుర్దా. గురువు రక్షణ కోసం దైవప్రార్థన చేశారు. 

సూర్యాస్తమయమవుతోంది. సత్యతీర్థలు చేసిన దైవప్రార్థన పూర్ణప్రజ్ఞల మనసుకీ 
సోకింది. అప్పటి వరకూ తన ప్రయాణ వైభవం తిలకిస్తూ వచ్చిన శిష్యుని కోసం వెనక్కీ 
తిరిగారు. చాలా దూరంలో కనుపిస్తున్నారు సత్యతీర్థులు. చెయ్యెత్తి “వెనకి తిరిగి వెళ్ళు” 
అంటూ సైగ ద్వారా ఆదేశించారు పూర్ణప్రజులు, 


గురువు ఆదేశాన్ని శిరసావహించారు. అంతే! మరుక్షణం సత్యతీర్థుల 


కున్నారు. గురు అనుగ్రహం ఎంతగొప్పది? సత్యతీర్థుల ద్వారా వాయుదేవుడి 
రమైన గురువుల శక్తి సామర్థ్యాలు వాళ్ళకి అవగతమయ్యాయి. మళ్ళీ మళ్ళీ 
ల్ని అదిగి చెప్పించుకున్నారు వాళ్ళంతా గురువుల పాదయాత్ర వైభవాన్ని 

గురువుకి మాత్రం ఆ పర్వత శ్రేణుల్లో ముందుకి సాగుతున్న కొద్దీ మార్గం దుర్గమంగా 
5. అయినా పూర్ణ ప్రజ్ఞుల ప్రయాణం ఆగలేదు. వారికి అలసట అనిపించలేదు. 
మం కోసం ఎక్కడా విడిది చేయలేదు. ఎలాంటి శీతోష్ణ పవనాలకీ ఆయన చలించలేదు. 
శ్రి ఎవరికి ఉంటుంది? 

మహాభారతంలో ఆ దారి వర్ణన వుంది. భీమసేనుడు సౌగంధికాపుష్పాల కోసం 


డు, మళ్ళీ ఇప్పుడు మధ్వాచార్యులు వెళ్తున్నారు. అతి సునాయాసంగా ఆ దుర్గమ 
0లో 'ప్రోగలిగినవాడు మహాభారతకాలంలో భీమసేనుడు. మళ్ళా ఈ కలి యుగంలో 


శరవేగంతో మధ్వాచార్యులు నడుస్తూంటే దూరంగా హిమాలయ పర్వతశ్రేణి 
నుపించింది. ఆ పర్వతశ్రేణిలోని భగవంతుడి విభూతి రూపాన్ని చూశారు. 


'పూర్ణప్రజ్ఞులు హిమాలయ ఉత్తర దిశకు చేరారు. అక్కడే ఉత్తరబదరీ ఉంది. బదరీ 
ల మధ్య ఉండటంచేత 'బదరీ” అని పిలబడుతోంది. వేదవ్యానులు ఇక్కడ 
్క విశేషం. అందుకే వారిని బాదరాయణులు అంటారు. 


నండి సూర్యకాంతితో వెలిగిపోతున్న వేదవ్యాసులు దర్శనమిచ్చారు. వ్యాసమహర్షి 
నే ధ్యానం చేశారు. వేదాలను, 


వేదవ్యాసులు వాత్సల్యంతో పూర్ణప్రజ్ఞులను పైకి లేపి ఆలింగనం చేస 
ఆ ఆలింగనం దృశ్యం శ్రీరామ-హనుమంతుల సంగమంలా, శ్రీకృష్ణ-భీముల సంగమ్షంల్ర 
గోచరించింది అక్కడున్న బుషి పుంగవులందరికీ. ఆ వాత్సల్యం, ఆ ఆదరణ చక 
“ఈయన వ్యాసులవారికి తమ పుత్రులైన శుకమహామునికంటే ఎక్కువగా గోచరిస్తున్న్యా 
సుమా” అనుకున్నారు. 

పూర్ణప్రజ్ఞులు సకల శాస్త్రకోవిదులు. ఆయనకి తెలియని శాస్త్రం లేదు. అయినా 
వేదవ్యాసుల్ని గురువుగా స్వీకరించారు. వ్యాసమహర్షి కూడా ఆ భక్తి ప్రపత్తుల్ని, వినయాన్ని 
హర్షిస్తూ, ఉపదేశం ఇచ్చారు. ఆ వ్యాసోపదేశంతో పూర్ణప్రజ్ఞుల జ్ఞాననిధి మరింక 
సంపన్నమయింది. 

అందుకే, మనకి తెలిసిన విషయమే అయినా మనకన్నా ఉత్తములైన వాళ్ళు 
చెబుతుంటే వినాలి. అలా వింటేనే మన జ్ఞానం సుసంపన్నమవుతుంది. 


నారాయణుని ఎదుట నరోత్తముడు 


కొన్ని రోజుల తరువాత ఒకసారి వేదవ్యాసులవారు మధ్వాచార్యులను మరొక 
చోటుకి తీసుకెళ్ళారు. అది నారాయణాశ్రమం. 
అక్కడ శ్రీనారాయణుని దివ్యరూప సాక్షాత్కారం జరిగింది. | 
ఆహా... ఆ రూపాన్ని చూడగానే మత్స్యకూర్మాది అవతారాల లీలలన్నీ ల 
కళ్ళముందు మెదిలాయి. వ్యాసమహర్షిని చూసినప్పుడు కలిగిన పులకింత వంటి 
అనుభూతికి లోనయ్యారు. 
“ఆహా, ఏమి నాభాగ్యం! 
ఒక ప్రక్కన వ్యాసభగవానుని, ఎదురుగా నారాయణ రూపంలో శ్రీహరిని 
వీక్షించగలుగుతున్నాను? ఇది కలా? నిజమా?...” అనుకుంటూ అపూర్వ 
శయంలో ఓలలాడారు మధ్వాచార్యులు. అందుకే ఆయన జీవోత్తములు, 
ఆ ఆనందానేశంలో నారాయణుని ఇలా స్తుతించారు. 
పరమాత్మనే సతతమేకరూపిణే దశరూపిణే శతసహస్ర రూపిణే | 
అవికారిణే స్పుటమనంత రూపిణే సుఖచిత్సమస్తతనవే నమో నమః ॥ 


అలా స్తుతిస్తూ క్రీనారాయణుని సమీపించారు. 


శ్రీన్యాన నారాయణులు ఆలింగనాదులతో ఆశీనులయ్యారు. వారిద్దరికీ సాష్టాంగ 

సాభం చేసి మధ్వాచార్యులు కూడా ఆశీనులయ్యారు. 

అప్పుడే నారాయణుల నుండి ఆదేశాన్ని అందుకున్నారు పూర్ణప్రజ్ఞులు. 

=. ఇది రహస్యమైన కార్యం. మీ అవతారం యొక్క మహత్తరకార్యం ఇది. సజ్జనులకు 

మార్గం చూపించేలా (బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని మీరిప్పుడు రచించాలి... శ్రుతి, 

ల సల్సిద్ధాంతాలు ఆ మూలకంగా వెలుగులోకి రావాలి...” 

అది వింటూనే మధ్వులు వినయంగా విన్నవించుకున్నారు. “మీ ఆదేశాన్ని 
చాలంటే నేనిక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. మీ విరహాన్ని భరించలేను. అది నాకు 

. నేనిక్కడ ఉండి మిమ్మల్నిద్దర్నీ సేవించి తరించే భాగ్యం కావాలని 
.. అయినా నేను వెళ్ళి భాష్యం రాస్తే దానిని తెలుసుకునే అర్హత 


ం అనర్హులకు తత్త్వాన్ని తెలపటం అంటే కుక్కకు హవిస్సువేసినట్లే 


శ్రీనారాయణులు మందహాసం చేశాడు. “ఈ కలికాలంలో సజ్జనుల సంఖ్య తగ్గటం 
ఇమే. అయినా జిజ్ఞాసువులు లేరనటం సరికాదు. మీ శాస్త్రవచనాలతో వారిని పవిత్రుల్ని 
ఆ పవిత్రక్షేత్రాన్ని అక్కడ ఆ ఇద్దరు భగవత్‌రూపాల్ని వదిలి వెనక్కి వెళ్ళటం మధ్వులకు 
లేదు! కాని ఇది శ్రీనారాయణుడి ఆదేశం! 

ఆ ఆదేశాన్ని మధ్వాచార్యులు శిరసావహించారు. మరోసారి సాష్టాంగ నమస్మారం 
వేదవ్యాసులతో కలిసి, వ్యాసాశ్రమానికి చేరుకున్నారు. 


వానరుల ఆనందహేలతో పోల్చినా, శమంతకమణి సాధించి తెచ్చిన కృష్ణుని చూస్వ్య్య్య 
యాదవులకు కలిగిన సంతోషతరంగాలతో పోల్చినా సరిపోదు. 


ఎదురుచూస్తున్న గురువు తిరిగివచ్చారన్న ఆనందానికి అవధులే లేవు. 
వృకోదరుని భిక్షవైభవం 
బదరీలో అగ్నిశర్మ, మరో అయిదారుగురు బ్రాహ్మణ కుటుంబాలకు 


భిక్షకు ఆహ్వానించాలని కోరికగా ఉంది. ఉత్తరబదరీకి వెళ్ళకముందు మధ్యాచార్యుల్న 
కాష్టమౌనప్రతంలో ఉండటం వల్ల సాధ్యపడలేదు. 


“ఏమైనాసరే ఇప్పుడు మీరు మా అభ్యర్థన కాదనరాదు. దయచేసి మా భిక్షను 
స్వీకరించండి” అంటూ వారు ఒత్తిడి చేశారు. మళ్ళీ మళ్ళీ అర్థించారు. 

వారి అభ్యర్థనలోని పవిత్రత మధ్వాచార్యులను కదిలించింది. భిక్షకు అంగీకరించారు. 

“అయితే మీలో ప్రతి ఒక్కరూ మాకూ, మా పరివారానికి సరిపడే ఆహారాన్ని సిద్ధంచేసి 
తీసుకురండి. మేము శ్రీహరికి సమర్పించాక దాన్ని స్వీకరిస్తాం...” 


అలాగే ప్రతిఒక్కరూ మొత్తం బృందానికి సరిపడే ఆహారాన్ని తయారు చేసుకున్నారు. 
అందరూ ఆ ఆహారాన్ని అనంతమకానికి తీసుకువచ్చారు. 


“కాని ఏ ఒక్కరు తెచ్చిందైనా అందరికీ సరిపడేలా ఉన్నప్పుడు, ప్రతిఒక్కరూ విడివిడిగా 
మొత్తం బృందానికి కావలసినంత ఆహారపదార్థాలను తీసుకువచ్చామే! ఈ పదార్థాలన్నీ 
ఎలా ఖర్చవుతాయి?...” 

ఈ సందేహం ఆ విప్రుల్ని వెంటాడింది. మధ్వాచార్యులు ఆ ఆహారపదార్దాన్ని 
శ్రీహరికి నివేదించాక, శిష్యులకు సరిపడా వేరుచేసి ఇచ్చాక, అప్పడొక అద్భుతం జరిగింది! 


మిగిలిన మొత్తం ఆహారపదార్థాల్ని మధ్వాచార్యులు ఒక్కరే సునాయానంగో 
ఆరగించారు! 


ఆహా! తెలిసింది... భీమసేనుడే వచ్చి ఆరగిస్తున్నాడని అందరికీ అర్థమై పోయింది: 
భీమసేనుడే కాకపోతే శైశవదశలో ఉలవలు తిని హరాయించుకుగలిగేవారా? 

అచ్యుత ప్రేక్షులతో కలిసి భిక్షకు వెళ్ళిన చోట భోజనం చేశాక 200 | 
తినగలిగేవారా? 


ఇప్పుడిలా ఇంత భోజనం...?? 
ఈ శక్తినే వేదాలు 'పితుమాన్‌' అని ప్రశంసించాయి. 
ప సూత్ర భాష్య రచన 
శిష్యులందరి సమక్షంలో 
. హ్‌ తమ శిష్యుడైన సత్యతీర్థుల్ని ఆదేశించారు. 
అంతే! 
. “beg ప్రారంభమైన (బ్రహ్మసూత్ర భాష్య రచన నిరాటంకంగా గురుశిష్య 


బ్రహ్మసూత్ర భాష్యం పూర్తయ్యేదాకా గురు ప్రథమ, 
tay మాలు , ద్వితీయ, తృతీయ... 
...చివరికి బ్రహ్మసూత్ర భాష్య రచన పూర్తయింది. అ; 
య న 
రర ఆరదంవతుంవందిని వేదార్థాల! 
నిర్ణయం ఇవే. సమస్త శాస్త్రాల సారం ఇవే. వ ళ్‌ 
భూ సరాలు మెత్తం నాలు అర్యాదూలగా ఉన్నాయి. ప్రతి అ్యామాన 


జ్ఞానులైన భక్తులను మోక్షంతో కరుణించటం... 

ఆ కటాక్ష సిద్ధి... 

ప్రతి విషయానికీ వేదవాక్యాల సంవాదం... 

స్మృతి వాక్యాల వివరణ... 

అత్యంత సముచితమైన యుక్తి వైభవం... 

సామాన్యులక్యూడా అర్థమయ్యే సరళత... 

విధ్వంసాలకు దొరకని గాంభీర్యం, ప్రసన్న శైలి... 

సకల లక్షణాలతో కూడుకొన్న తత్వజ్ఞాన ఖని... 

దేవశ్రేప్టలు సయితం ప్రశంసించే విశిష్టత... 
“సమాధానమా” అన్నట్లుగా, ఎన్నితరాలకైనా ఎలాంటి తత్వపరిశోధనలకైనా నిలబడగల 
'సంపూర్ణతతో ఈ కృతి రూపొందింది. 

సత్యతీర్థులు ఎంత అదృష్టవంతులు! అంతటి మహత్‌కృతిని లిఖించే భాగ్యం ఆయనకే 
గదా దక్కింది. పవిత్ర గంగాతీరంలో విష్ణుదేవాలయం నిర్మించిన పుణ్యం వల్లనా ఆ 
అదృష్టం వరించింది? మధ్వాచార్యులకు వెన్నంటి బదరికీ వెళ్ళినందుకా ఆ సువర్ణావకాశం 
లభించింది? 

భాష్యం రాయడమే మహా అదృష్టమైతే భాష్యకారులుగా మధ్వాచార్యులు ఎంతటి 
పుణ్యాత్ములయి ఉండాలి! అందుకే వారిలో సునాయాసంగా సముద్రాన్ని లంఘించి లంకను 
చేరిన హనుమంతుడు, సౌగంధికా పుష్పాన్ని ద్రౌపదికోసం సాధించి తెచ్చిన భీమసేనుడు 


గంగానదికి మరోరూపమైన గోదావరీ తీరానికి చేరుకున్నారు. ఎక్కడి గంగాతీరం? 
ఎక్కడి గోదావరి? పైగా కాలినడకన! అలా మధ్వాచార్యుల భాష్యరచన జరిగిందీ 
గంగాతీరంలో అయినప్పటికీ అది ప్రకాశించింది మాత్రం గోదావరీ నదీ తీరంలోనే... 


అదెలా జరిగిందంటే... 


గోదావరీ తీరం పాండిత్యానికి ప్రసిద్ధి చెందింది. వేదవే a 
స 'విర్వాంనులకు నెలవు గోదావరీ తీరం. గోదావరి జలాలు ాన్యం 
లకు కదుపు నింపుతుంటే ఈ విద్వాంసులు జిజ్ఞాసువులైన ప్రజల వస్తిష్మాల్ని 
సబోధతో నింపేవారు. అలాంటి పండితులతో నిండిన ఒక విద్వక్‌ సభ గోదావరీ 
రంలో ఉండేది. 


ఆ సభలో ఉద్దండులైన పండితులు ఉన్నారు. దానికి సారథి శోభనభట్టు. ఆయనకి 
తుర్దశ విద్యల్లోనూ అపారమైన పాండిత్యముంది. 

పూర్ణప్రజ్ఞులు ఆ సభకి వెళ్లటానికి ముందే ఆయన గురించి విసృృతంగా అక్కడ 
'ఫండితుల్లో ప్రచారం జరిగింది. దాంతో తాము విన్న (ప్రజ్ఞాపాటవాల కారణంగా 
(ఆనందతీర్థులు) పట్ల గౌరవం పెంచుకున్న పండితులు కొంతమంది అయితే, 
ఏను పెంచుకున్న వాళ్లు మరికొంతమంది. ఎలాగైనా సరే ఆనందతీర్థుల్ని తత్వచర్చలో 
లవాలని వాళ్లంతా సిద్ధమయ్యారు. 

చర్చ ప్రారంభమయింది. చర్చనీయాంశం ఏమిటనేది ఆ పండితుల ఇష్టానికే 
' మధ్వాచార్యులు వదిలేశారు. అలా వాళ్లు తమతమ ఇచ్చానుసారం తత్వజ్ఞానానికి 
సంబంధించిన (ప్రశ్నలు వేయటం, వాటికి పూర్ణప్రజ్ఞులు సమాధానం ఇవ్వటం. 


కుగల ప్రతిభ అసాధారణం. అంతటి శోభనభట్టు స్వ 

యయ న. 
తనను ఉద్ధరించగల గురువుని శోభనభట్టు గుర్తించారు. 

అంతే! ఆ మరుక్షణమే మధ్వాచార్యుల దగ్గర శిష్యరికం స్వీకరించి, వ్యా 
'బ్రహ్మసూత్రాల భాష్య ఉపదేశం పొందటానికి ఆయన ముందుకొచ్చారు. ఆయన అభ్య 
మధ్వాచార్యులు ఆమోదించి, బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఉపదేశించారు. 

పూర్ణప్రజ్ఞుల నోటినుండి వెలువడిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని నేరుగా విని తరించి 
భాగ్యశాలిగా శోభనభట్టు ఆనందంతో పరవశించి పోయారు. సత్యతీర్థులు బ్రహ్మసూగ్ర 
భాషానికి ప్రథమలేఖకులైతే, శోభనభట్టులు ప్రథమ (శ్రోతలయ్యారు. 


మధ్వశాస్త్ర వైభవం 
మధ్వ సిద్ధాంతం తామరపువ్వుల్లోని మధువులాంటిది, రాజహంసలు ఆ మధువుని 
పానం చేశాక మరొక రకం పుష్పాల వంక చూస్తాయా? 


శోభనభట్టు మధ్వసిద్ధాంత మాధుర్యాన్ని, మానవ జీవితానికి మధ్వ సిద్ధాంత 
ప్రయోజనాన్ని ఆకళింపు చేసుకున్నారు. పరవశించారు. ఈ ఆనందాన్ని జిజ్ఞాసువులైన 
ప్రజలందరికీ పంచాలనుకొన్నారు... మధ్వాచార్యుల దగ్గర దీక్ష స్వీకరించి, ఆయన ఆదేశం 
మేరకు మధ్వసిద్ధాంత ప్రచారయాత్ర ప్రారంభించారు. 

శోభనభట్టు మహావిద్వాంసుడు కావటంవల్ల ఎక్కడ విద్వత్‌ సభలకి వెళ్లినా ఆయనకి 
(ప్రవేశం సులభంగా లభిస్తోంది. అలాంటి ప్రతి సభలోనూ ఆయన మధ్వసిద్ధాంతాన్ని 
ప్రతిపాదించడం ప్రారంభించారు. ఆ సిద్ధాంతాన్ని ఆమోదించలేని వారు వేసే ప్రశ్నలకు 
ఆయన ఇచ్చే వివరణ ఆకాశ జలపాతంలా ఉండేది. సంతృప్తి చెందిన విద్వాంసులంతా 
ఆయన బోధనలకు శ్రోతలుగా మారిపోయేవారు. ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకించే వారికీ 
వారు - సమాధానం చెప్పలేనంత క్లిష్టప్రశ్నలు వేసి నిప్మమింపచేసేవారు. 


నిజానికి మధ్వసిద్ధాంతం అపురూపమైన దక్షిణావృత శంఖం లాంటిది. ఈ శంఖం 
'సున్నపుబట్టీ వాడికి దొరికితే సున్నపు పొడి చేయాలని ప్రయత్నిస్తాడు. అది పగలకపోతే 
నిరుపయోగం అనుకొని అవతల పారేస్తాడు. అదిగో అలాగే, మధ్వసిద్ధాంతం విలువ 
తెలీనివాళ్లు “నిరర్ధకం” అని వదిలేసేవారు. 


కాస్తో కూస్తో దక్షిణావృత శంఖం విలువ తెలిసిన వాడు డబ్బున్నవాడికీ 
అమ్మి సొమ్ము చేసుకుంటాడు. పం 


నల. 
100 జ్ఞాన జ్యోతి మధ్వారాణ్‌. 
P| 


ఆలాగే శోభనభట్టుల ద్వారా మధ్వసిద్ధాంత సారాన్ని గ్రహించినవాళ్లు ఉపన్యాసాలు 
క్ల సామ్మ చేసుకునేవారు. వాళ్లకి లౌకిక ప్రయోజనం సిద్ధించిన 'పరలోకసిద్ధి లభించదు. 
అదే, దక్షిణావృతశంఖం విలువ తెలిసిన ఒక మహారాజు చేతిలో ఆ శంఖం పదితే 
సం చేస్తారు? పూజాగృహంలో వుంచుకొని, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తద్వారా సకల 
దలని, భగవదనుగ్రహాన్ని పొందుతారు. ఇలా ఆ శంఖం విలువ తెలిసినవాళ్లు 
న్ని కను ఆధ్యాత్మిక శక్తి పెంచుకోటానికి ఉపయోగించుకుంటారు. 
ఇటువంటి అనేక ఉపమానాలతో నిండిన భాషణా చాతుర్యంతో శోభనభట్టులు 
ంతాన్ని విద్వాంసులలో ప్రచారం చేస్తూ వచ్చారు. మధ్వ భాష్యానికి ప్రథమ 
ఆయనే, ప్రథమ ప్రసారకులూ ఆయనే. భగవదనుగ్రహానికి ఆయన పాత్రుడయ్యాడు. 
ధ్వాచార్యుల ద్వారా సన్న్యాసదీక్ష స్వీకరించారు. మధ్వాచార్యుల చేత 'పద్మనాభ తీర్థులు 
అని పిలువబడ్డారు. 
ఆ రోజునుంచి ఆయన పేరు పద్మనాభతీర్థులే. తరువాతకాలంలో ఈయన 
ల వారి బ్రహ్మసూత్రాల భాష్యానికి 'సత్తర్మదీపావళీ” అనే టీకా సమకూర్చటం 
రా 'ప్రథమ మాధ్వటీకాకారులు” గా ప్రచారంలోకి వచ్చారు. 
రిగి ఉడుపికి 


'పూర్ణప్రజ్ఞులు గోదావరీ తీరంనుంచి మళ్లీ ఉడుపికి ప్రయాణమయ్యారు. దారిలో 
సువులు ఎదురైన చోటల్లా తమ సిద్ధాంత (ప్రసారకార్యం సాగిస్తూనే వచ్చారు. 


క్రీ ఆయనకు కొన్ని సందేహాలుండిపోయాయి. తన ప్రియశిష్యుద్త 
అవ్య షస భాష గతంలో తాను అభ్యసించిన భాష్మానికి భిన్నంగా ఉం 
అనేక అంశాల విషయంలో తన శిష్యుడి ఆధ్యాత్మిక అధ్యయన శక్తి క 
ఉన్నప్పటికీ కొన్ని అంశాల విషయాల్లో సందేహాలుండిపోయాయి. పూర్ణప్రజ్ఞల్ని అడిగ 
ఈ సందేహాలకు సమాధానం తెలుసుకోవాలని అచ్యుత ప్రేక్షులు ఆరాటపద్దారు. 

ఒక శుభముహూర్తాన పూర్ణవ్రజ్ఞులతో అచ్యుత [ప్రేక్షులు సమావేశమయ్యారు. 
బ్రహ్మసూత్రాల భాష్యం విషయంలో తనకు కలిగిన సందేహాల్ని ఒక్కొక్కటిగా మధ్వాచార్యుని 
ఎదుట పెట్టారు. మధ్వాచార్యులు అత్యంత ఓర్పుతో వాటన్నింటికీ సమాధానాలిచ్చారు. 
“ఇంకా అడగండి గురుదేవా!” అంటూ గురువునే కొసరి కొసరి అడిగించుకొని మరీ 
సందేహ నివృత్తి చేసిన అసాధారణ ఆధ్యాత్మిక శక్తి పూర్ణప్రజ్యలు. 

అంతే! 


అచ్యుత ప్రేక్షకులు అనాటినుంచి పూర్తిగా మధ్వసిద్ధాంత ప్రసారకులయిపోయారు. 


ఆశ్రమంలోని జ్యేష్టయతులంతా ఆ భావ్యం చదివి వరవశించిపోయారు. 
ఆనాబీనుంచి ఆ భాష్యామృతాన్ని మాత్రమే వారు తమ శిష్యులకు పంచడం ప్రారంభించారు. 
అణు భాష్యరచన 


ఇక అచ్యుత ప్రేక్షులైతే మధ్వాచార్యులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని చదివినకొద్దీ 
భక్తి సాగరంలో మునిగిపోతున్నారు. 


చ్యుత(ేక్షులకు నిత్యవిధి అయిపోయింది. బ్రహ్మసూత్రాలను ఈ భాష 

యం చేస్తేగాని ఆహారం స్వీకరించనంతది నిస్టి అచ్యుత పక్ష పోగా 
ఒకసారి - ఏకాదశినాడు ఉపవాసం చేశారు. మర్నాడు సూర్యోదయ 

ద్వాదశి ఘడియల్లో ఉపవాసాన్ని విరమించి ఆహారం తీసుకోవాల్సి ఉంది. wes 


ంతించకండి. ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని మరొక చిన్నగ్రంథంలో కూడా ఇమిడేలా 
ను రచిస్తాను” అన్నారు. అలాగే చేసి ఇచ్చారు... అంతే! అప్పట్నుంచి అచ్యుత ప్రేక్షులకు 


ఇలా నంక్షేవంగా విస్తారంగా రాయటమనేది వేదవ్యానుల శైలి. అందుకే 


ఏ 'అభినవ వేదవ్యాసులు' అంటారు. 


కొన్ని గ్రంథాలలో ఆచారం గురించి ఉంటే జ్ఞానం గురించి ఉండదు. జ్ఞానం 
రించివుం। బే ఆచారం గురించి ఉండదు. ఈ రెండూ లేని శాస్త్రాలు చాలావున్నాయి. 
ని ఈ రెండూ ఒక పక్షికి రెండు రెక్కల వంటివి. ఏ ఒక్క రెక్క లేకపోయినా పక్షి 
“రగలదా! అలాగే ఆధ్యాత్మిక సాధనకు ఈ రెండూ అవసరం. రెండూ కలిపి సాధన 
నే ఆధ్యాత్మిక దర్శనం జరుగుతుంది. 


వైష్ణవదీక్షకు ఇది అత్యంత ముఖ్యమైన విధి అనిపించుకున్నది. మధ్వసిర్భ్య్య 
సాధకుడైన ప్రతి వ్యక్తికీ నుదుటిమీద ఊర్థ్వపుండ్రధారణ నిత్యవిధి. భుజాల్వీ 
తప్తముద్రలను ముద్రించుకొనటం వార్షిక్రవిధి. ప్రతి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గాన్షీ 
అది తప్పితే భాద్రపదశుద్ధ ఏకాదశినాడు, లేదా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ 
తప్తముద్రలను ధరించాలి. తప్తముద్రలను ధరించిన క్షణంనుంచే దీక్ష ప్రారంభమయినట్లు 
నామకరణం, బాలాది సంస్కారం కార్యక్రమాలలో కూడా తప్తముద్రధారణను ఒక ప్రధా 
అంగంగా నిర్దేశించారు. 

ఇదే సమయంలో దైనందిన సదాచారాలను గురించి వివరించే 'సదాచార స్మృశ్రి 
అనే గ్రంథాన్ని రచించారు. నాలుగు ఆశ్రమాలకు - అంటే, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ 
సన్న్యాసాశ్రమాలను ఆచరించాల్సిన విధులను ఈ స్మృతిలో సమగ్రంగా వివరించారు. 

ఇవేకాక, యతులు ఆచరించాల్సిన దీక్షావిధులను, వారి నిత్యపూజా, సాధన విధులను 
వివరిస్తూ యతి 'ప్రణవకల్పం' అనే రచనను, 'సన్యాస పద్ధతి' అనే రచనను 
అందించారు. మధ్వాచా ర్యులు 

ఈ మూడు కృతులు వైష్ణవుల సదాచారాలను స్పష్టీకరిం చే కృతులు: 
ద్వాదశ స్తోత్రం 


మానవజన్మ ఒక్కటి మాత్రమే మోక్షాన్ని సాధించడానికి అవకాశమిచ్చింది. అసలు 


తత్వజ్ఞానాన్ని సంపాదించడమన్నది మానవజన్మలో న 
తత్వజ్ఞానం ఎలా వస్తుంది? మాత్రమే సాధ్యం కూడా. కాని ఆ 


ఒకరోజు వేకువజామునే లేచి సముద్రతీరానికి వెళ్లి, సముద్ర స్నానం చేసి 


ంధ్యాదికాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశస్తో 
స త్ర రచన; 
ర్యులు ప్రారంభించారు. వ క 


ఒక అకుంఠిత దీక్షతో ద్వాదశస్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు ఒక పర్వదినం 
పటంపల్ల అనేకమంది (ప్రజలు కూడా వచ్చి మధ్వాచార్యులతోపాటు సముద్రస్నానం 
రు. ప్రశాంతమైన ప్రాతఃకాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించటానికి అనువైన సమయం. 
అలాంటి నేపధ్యంలో మధ్వాచార్యులు నిరాటంకంగా ద్వాదశస్తోత్రంలోని ఐదు 
గాయాల రచన పూర్తి చేశారు. ఆరో అధ్యాయం ప్రారంభం కాబోతోంది. అంతలో... 
సముద్రంలో ద్వారకనుంచి సరుకులు తీసుకువస్తున్న ఒక నావ మధ్వాచార్యులు 
7ర్చున్న తీరం వెంబడి వెళ్తూండగా, అకస్మాత్తుగా విపరీతంగా ఈదురుగాలులు వీచడం 
లయ్యింది. ఆ ఈదురుగాలులకు తోడు పెను కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. 
నావ అటూఇటూ ఊగిపోసాగింది. నావని సురక్షితంగా తీరానికి చేర్చాలని 
చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. క్రమంగా నావలోకి నీళ్లు చేరటం 


న తోసుకొచ్చింది. నావలోని నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అన్నా 
చ వడివడిగా మధ్వాచార్యుల్ని సమాపించి సాష్టాంగనమస్మారం చేఖ్వు 
రకరకాలుగా స్తుతించాడు. 

“స్వామి, నా వద్ద ఉన్నటువంటి అమూల్యమైన వస్తువును ఏదైనా మక 
సమర్పించుకోవాలని కోరికగా ఉంది. ఏమిమ్మంటారో oi 

మః చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికని మన్నించారు. “అయ్యక్టే 
నువ్వు న. నీ నావలో ఉన్న రెండు గోపీచందనం 
గడ్డలు ఈయగలవా?” అని అడిగారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. గోపీచందనం అనేద్షి 
ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. వడవలో సరుకుల్ని దించేటవ్పుడు, 
ఎక్కించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీచందనం గడ్డల సాయంతో 
నౌకలో అటూఇటూ బరువును నియంత్రిస్తుంటారు. అలాంటి గోపీచందనం గడ్డల్ని స్వామీజి 
కోరటం ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. అతనెంత ప్రార్థించినా మధ్వాచార్యులు ఆ 
గోపీచందనానికి మించిన బహుమతిని దేన్నీ కోరలేదు. 


చివరికి ఆ వ్యాపారి గోపీచందన గడ్డలు మధ్వాచార్యులకి సమర్పిస్తూ “వీటి 
విశేషమేంటో నాకు కూడా సెలవీయండి స్వామీ!” అని అడిగాడు. మధ్వాచార్యులు చిరునవ్వు 
నవ్వుతూ, “ఆ గడ్డలను నువ్వే చూడు” అంటూ నీళ్లతో కరిగించారు. 

అద్భుతం! 

ఒక గడ్డనుంచి బలరాముల విగ్రహం బయటపడింది. బలరామ విగ్రహ ప్రతిష్ట 
అక్కడే జరిగింది. అది ఇప్పటి వడబండేశ్వర దేవాలయం. మరో గడ్డలోంచి శ్రీకృష్ణుని 
విగ్రహం బయటపడింది. అక్కడ ఉన్న ప్రజలంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. 


పండితుల విశ్లేషణ, 
పరిణామం. పైప రారు లీళస్ణ విగ్రూ ప్రాప్తి ఘటన అంతా ఒక 


ఇకతం. అతను కూర్చున్న నావ ఆ సంసారసాగరంలో తేలుతున్న శరీరం, అతన్ని 
ందీపెట్టుకునుండే విషయ సుఖాలే ఈదురుగాలులు. వాటినుంచి విముక్తిపొంది సంసార 
సాగరాన్ని దాటడానికి అతనికి స్వశక్తి సరిపోదు, అందుకే సహాయం కోసం అన్వేషిస్తాడు. 
సమయంలో తీరంలో కూర్చున్న మధ్వులు ఈ సంసారసాగరమనే అపాయానికి 
(మైన వాయుదేవుడ్ని ప్రార్థించారు. ఆ అభయహస్త ముద్రే అతని నావ. అతన్ని 
ఏలతో పాటు సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఆ నావలో ఉన్న సరుకులు అతని 
ధనానికి సంకేతం. అతను నావలో పెట్టుకున్న గోపీచందనం గడ్డలు కర్మసిద్ధి కోసం 
వులు తప్పక ధరించాల్సిన ఊర్థ్వపుండ్ర కారక సంకేతాలు. వాటివల్లనే అతడు 

నుగ్రహ ప్రాప్తిని పొందగలిగాడు. వాయుదేవుడికి అత్యంత ప్రియమైంది భక్తుల 
న దీక్షయే. అదే గోపీచందనం గడ్డలో శ్రీకృష్ణ విగ్రహ రూపంలో మధ్వాచార్యులకి 


కథా లక్షణము శ్లో-9 
వాస్తవానికి జరిగిందేమిటి? 
శ్రీకృష్ణుని విగ్రహం నావలో వస్తోందని మధ్వాచార్యుల దివ్యదృష్టికి తోచింది. దాన్ని 


కే ఆయన ద్వాదశస్తోత్రాన్ని రచిస్తూ, సముద్రం వైపుగా వెళ్లారు. 


ఆ శ్రీకృష్ణ విగ్రహం సామాన్యమైంది కాదు. ఒకసారి దేవకీదేవి శ్రీకృష్ణున్ని 
ర్థించిందట చిన్నప్పుడు నీ లీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్టుగా 
కలగలేదు. వాటి గురించి వినివినీ ఎప్పటికైనా చూడాలని నా మనస్సు 


వెన్నకుండ పగలగొట్టి వెన్న తిన్నాడు. 

వంటినిండా రాసుకున్నాడు. 

పాము, తాడు పట్టుకుని మజ్జిగ చిలికినట్టు నృత్యం చేశాడు... 
ఆ చేష్టలన్నీ చూసి దేవకీదేవి పరవశించిపోయింది. 


ఇదంతా గమనించిన రుక్మిణికి తన పతిదేవుడి శైశవరూపాన్ని (ప్రపంచమంతా 
చూసి తరించాలని అనిపించింది. వెంటనే విశ్వకర్మను పిలిపించి, శైశవకృష్ణుని విగ్రహం 
తయారుచేయించింది. ముందుగా తానే సకల వైభవాలతో ఆ విగ్రహాన్ని పూజించింది, 
తరువాతి కాలంలో కృష్ణావతారం ముగిశాక ద్వారక సముద్రంలో మునిగిపోయేముండు 
అర్జునుడు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లి రుక్మిశివనంలో స్థాపించాడు. 

కాలక్రమంలో అది నేలలోని గోపీచందనం గడ్డల్లో కూరుకుపోయి ప్రపంచానికి 
కనిపించకుండా పోయింది. అయితే నావికులు తమ నావల్లో సమతూకాన్ని పాటించడం 
కోసం గోపీచందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కృష్ణవిగ్రహం ఉన్న గోపీచందనం 
గడ్దల్ని కూడా నావలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే ఆ గడ్డలను తీసుకెళ్లే 
భాగ్యం ఆ వ్యాపారికి లభించింది. వాటినే మధ్వాచార్యులకి అర్చించి కృతార్థుడయ్యాడు. 

దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత తయారుచేయబడి, రుక్మిణీదేవి చేతులమీదుగా 
అర్చించబడి ఉండటంవల్ల అది అత్యంత విశిష్టమైన విగ్రహంగా గుర్తింపు పొందింది. 
తిరిగి మధ్వాచార్యుల చేతులమీదుగా ఆ విగ్రహం ఉడుపిలో ప్రతిష్టింపబడింది. 

అలాంటి నేపథ్యంలో ద్వాదశస్తోత్రం రచించబడటంవల్ల స్తోత్రవాబ్బయంలో ఈ 
ద్వాదశస్తోత్రానికి అపూర్వమైన స్థానం లభించింది. సంస్కృత వాజ్మయంలో విష్ణు 
సహస్రనామం తరువాత అంతటి అర్థవైభవంతో నిండిన కృతి ద్వాదశస్తోత్రం మాత్రమే 
శీ కృష్ణ విగ్రహ ప్రతిష్టాపన 

మధ్వాచార్యులు శ్రీకృష్ణుని ప్రతిమను తమ శిమ్యులచేత మధ్వసరోవరంలో 
కడిగించారు. తరువాత స్వయంగా తానే అభిషేకించారు, మశ 


ఒక శిల భగవంతుడి పీఠంమీద 

ంపబడాలంటే, అనేక లక్షణాలు 
కావాలి. శీల దొరికే స్థలం, శిలయొక్క 
లక్షణం, శిలనుంచి వచ్చే నాదం, శిలను 
థీసుకొచ్చే క్రమం, ప్రతిష్ట చేసే 
ముహూర్తం, పాల్గొనే బుత్విక్కులు, 
వరించే మంత్రాలు, ప్రతిష్టాపన తిథి, 
ప్రతిష్ణాపనాక్రమం, ముఖ్యంగా 
'ప్రతిష్థాపకుని సిద్ధి మొదలైనవి. ఇన్ని 
లక్షణాల నమన్వితమైన కారణంగా 
ఉడుపిలో మధ్వాచార్యులు చేసిన 
శ్రీకృష్ణుని విగ్రహప్రతిష్ట లోకోత్తరంగా 
నిలిచిపోయింది. 

మంత్ర తంత్ర విధులన్నీ క్షుణ్ణంగా 
తెలిసినవ్యక్తి కావటం వల్ల మధ్వా ఉదువి శ్రీకృష్ణుడు 
చార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ 
విగ్రహాన్ని విళంబి నామ సంవత్సర మాఘ శుక్ల తదియనాడు (క్రీ.శ. 1238) ఉడుపిలో 
'ప్రతిస్టింపచేశారు. ఆ నాటి నుంచి ఉడుపి ప్రాంతపు యాజ్జికులందరూ పూర్ణప్రజ్ఞులు 
అవలంబించిన విధానాల్నే అనుసరించడానికి అలవాటు పడ్డారు. 


యజ్ఞ వైభవం 


'ఉడుపిలో శ్రీకృష్ణ ప్రతిష్టాపన చేశాక, మధ్వాచార్యులు ఒక విశిష్టమైన యాగాన్ని 
తలపెట్టారు 

లోకకళ్యానికి యజ్ఞసిద్ధి అత్యంత పావనమయిన సాధనం కదా! 

కాని మః తలపెట్టిన నిర్వహణ తీరుని ప్రశ్నించే వాళ్ళు 
| రర కరం భందంకో కయవి ఈ యజ్ఞ 
| సీక్షహణ తీరుతెన్నుల్ని ఖందించటం (ప్రారంభించాడు. యజ్ఞ యాగాదుల నిర్వహణలో 
| శప తెలిసిందే శాస్తం అన్న బ్రమ అతనిది. ఇప్పుడు యజ్ఞం సజావుగా సాగాలంటే 
సోకని ఆటంకాన్ని తొలగించుకోవడం అత్యవసరం. 
ET 


క్యోతి' మధ్వాచార్య 


మరడిత్తాయ బృందానికి యజ్ఞయాగాదుల నిర్వహణలో విధివిధానాలు శ్ర 


తెలుసుననీ, ఈ విషయంలో తమకున్నంత జ్ఞానంగానీ, పరిజ్ఞానంగానీ మధ్యాచార్ల 

వారికి లేదనీ అపారమైన విశ్వాసం. | 
ఇది సహజమైన విషయమే. సాధారణంగా వేదాలను అధ్యయనం చేసినవారక్ట| 

వేదాంగాల పరిజ్ఞానం ఉండదు. వేదాలను పనసల వారీగా వల్లెవేసే వారందరికీ వాక్రి 


అర్ధం తెలియకపోవచ్చు. తాము అత్యంత నిష్వాగరిష్టులమని చెప్పుకునే వైదికులకు సిక్స్‌ 


మూర్తీభవించిన సకలశాస్త్ర కోవిదుడైన మధ్వాచార్యులకు మరడిత్తాయ బృం 
నిరోధించడం కష్టంకాలేదు. 


ఆ యజ్ఞానికి హోత్ఫ (కర్త) స్థానాన్ని అలంకరించిన వారు స్వయంగా మధ్యాచార్యులే. 
ణాంతో ఆ యజ్ఞానికి అపూర్వవైభవం చేకూరింది. యాజ్య, అనుయాజ్య, ప్రవర్యవిభవ, 
అభీష్టన మొదలైన ఉచ్చారణలతో ఆయన ఆ మాతృస్థాన స్థాయిని మహోన్నతంగా 


యజ్ఞం యొక్క ప్రయోజనం సిద్ధించటమనేది ఆ యజ్ఞాన్ని చేసిన యజమాని, కర్త 
(ప్రరోహితుడు) ఎంతటి ఆత్మశుద్ధితో అచంచలమైన దీక్షతో చేశారూ అన్నదాన్ని బట్టి 
ంటుంది. ఇప్పుడు చేసింది మధ్వాచార్యులు. ఎంత అద్భుతంగా, నియమ నిష్టలతో 

విజయవంతంగా చేశారంటే - 
ఒకసారి దేవతలు వేగంలో అందరికన్నా (శ్రేష్ణుడయినవాడే సోమపానాన్ని 
వించటానికి అర్హుడైన దేవత అని పరీక్ష పెట్టారు. అప్పుడు మూడుసార్లు వాయుదేవుడు 
కర దేవతలను జయించి, సోమపాన అర్హతని సాధించాడు. అందుకే ఆయన్ని (ప్రథమ 
పానార్హ దేవత' అంటారు. ఆ వాయుదేవుడే ఇప్పుడు మధ్వాచార్యులు అని 

రికీ దృష్టాంతాలతో నిర్ధారణ అయింది. అందుకే ఈ యజ్ఞం అత్యంత 


సార సంగ్రహం 
శ్రీకృష్ణుని (ప్రతివ్ణ సమయంలో మరడిత్తాయ ఆక్షేవణలకు (ప్రధానంగా 
కమిచ్చిందల్లా తంత్రశాస్తాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పే గ్రంథం లేకపోవటమే 


ఆధ్యాత్మిక చింతనకి సంబంధించి అప్పటికే తాను బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించటం 
రిగింది. ఎటొచ్చీ తంత్రశాస్త్ర స్వరూపాన్ని వివరించే రచన జరగలేదు. నిజానికి 
అనేది విష్ణురూపంలో భగవంతుడు ప్రపంచానికి అందించినదే. కాని 
లో అందువల్ల అవైదిక అభ్యాసాలే 


అలా తీర్మానించుకున్న మరుక్షణంలోనే తంత్రశాస్త్ర విశ్వరూపావిష్మర్య 
మహోన్నత కృతి రచన ఆరంభించారు. 


ఇది ఒక అద్భుతమైన రచన. భారతీయ సంస్కృతిలో అపురూపమైన 


అవిగ్రహ ప్రతిష్టతో ఇనుమడించిన పూర్ణప్రజ్ఞుల ఆధ్యాత్మిక శక్తి తంత్రశాస్త్ర రచన 
a ం'కి దారి తీసింది. ఇక్కడితో మధ్వుల ఆధ్యాత్మిక జీవనక్రమంలో క కీలక 
గడిచింది. 
ఒకప్పుడు ఏ బదరిలోనైతే వేదవ్యాసుల - శ్రీనారాయణుల ఆశీస్సులతో తాను 
క భాష్యరచనకు ఉపక్రమించారో, తిరిగి ఆ బదరికే వెళ్లి శ్రీమన్నారాయణుడికి 
గాను పూర్తిచేసిన బ్రహ్మసూత్ర భావ్య రచనను సమర్పించుకోవాలని మధ్యులు 


8 అంతా సిద్ధమైంది. 
పజ్ఞులు మళ్లీ బదరికి వెళ్తున్నారన్న వార్త శిష్యులందరికీ తెలిసిపోయింది. 
ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. 
యాత్రకి బయళల్దేరముందు - మధ్యులు తమ దివ్యశక్తితో భవిష్యద్ధర్శనం చేశారు. 
దాని ఫలితమే నలుగురు బాలబ్రహ్మచారుల చేత సన్వ్యాస దీక్ష స్వీకరింపచేయడం. 
ఒక శుభ ముహూర్తంలో - హృషీకేశ తీర్థులు, నరసింహతీర్థులు, జనార్దన తీరులు, 


ఉపేంద్ర శీర్ణలు అన్న పేర్లతో నలుగురు బాల బ్రహ్మారులు మధ్యుల ఆశీస్సులతో 
న్యాసీక్ష స్వీకరించారు. మధ్యుల వెంట బదరి యాత్రలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. 


మక దూరమైనా కాలి నడకనే ఆ యతులు యాత్ర సాగిస్తున్నారు ఇ జ 
"దీ మరొక రాజ్యం, అది దాటి మరొక రాజ్యం... అలా యాత్ర రం 
అంతలో. 

న్‌ పిసినారి. ప్రజలకోనం 
| రాజ్యం, దానికి రాజు ఈశ్వరదేవ. మహా 

'రిపసులు చేశానన్న కీర్తి కావాలి. కాని ఖజానాలోంచి ఒక్క నాణెం కూడా బైటకు 


రాకూడదు. ఈ లోఖిత్వం కొద్దీ అతను చేసే ప్రతి పనికీ ప్రజల శ్రమని శ్వ 
'దోచుకోవాలనుకునేవాడు. తన రాజ్యంలో పౌరులైతే ఎదురు తిరగొచ్చు. పైగా శ్రన్మ 
రావలసింది వాళ్ల దగ్గరే కదా! అందుకని తన రాజ్యంలో గుండా ప్రయాణించే పరదేశ్త్న 
చేత ఈ చాకిరీ చేయించేవాడు. 

అలా ఒక పెద్ద చెరువు తవ్విస్తున్నాడు. ప్రజల కోసమే. కాని చాకిరీ వూ 
పరదేశీయులది. ఆ రాజ్యంలోంచి పయనించే పరదేశీయులు ఒక రోజంతా ఆ 
తవ్వే పని చేస్తే గాని రాజ్యాన్ని దాటడానికి లేదు. అదే దారిలోంచి మ 
శిష్యులతో వెళ్తుంటే - రాజభటులు అడ్డగించారు. నిబంధనల ప్రకారం ఒక రోజ 
చెరువు తవ్వేపని చేయాల్సిందేనన్నారు. 

శిష్యులు ఆ రాజభటులకు వివరించారు. “యతులు నీళ్లు చేదరు, గోతులు తవ్వ 
వంట చేయరు, ఆఖరికి పువ్వులు కూడా కోయరు. ఎందుకంటే క్రిమికీటకాలకు క 
మావల్ల ప్రాణహాని జరక్కూడదన్నది మా నియమం...” 


కాని రాజభటులు వదల్లేరు. రాజు గారికి కబురు వెళ్లింది. ఆయన స్వ, 


మధ్యులు చిరునవ్వు నవ్వారు. ఈశ్వర దేవుని కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్పార 
“రాజా! మేం గతంలో ఎప్పుడూ ఇలాంటి పని చేసి వుండలేదు. నీవే ఒక్కసారి ఆ | 
చేసి మాకు చూపించు. మేం కూడా ప్రయత్నిస్తాం...” 


“ఓస్‌, ఇంతేనా! అయితే చూడు” అంటూ ఈశ్వరదేవుడు గోతిలోకి 


మధ్యుల బృందం గంగాతీరం చేరేసరికి పడవలున్నాయి. కాని అవి నడవటంలేదు. 
థుభయంతో అవతలి ప్రాంతవు సుల్తాన్‌ గంగానదిలో పడవలు నడవటం 
మః మరి గంగను దాటేదెలా? 


| శిష్యులు పడవల మీద దాటగల ్రత్యామ్నాయాలన్నీ విచారించి, విఫలమయ్యాక 
మధ్వులు చిరునవ్వు నవ్వారు. 

“బెంగపడవద్దు. పడవలు లేనంత మాత్రాన మన బదరి యాత్ర ఆగిపోదు. రండి” 
టూ ముందుకు దారితీశారు. గురువు ఆదేశం మేరకు శిష్యులు ఆయన వెనకే ఆయన 
ఏల్లో అడుగులు వేస్తూ వరుసగా నడవటం మొదలుపెట్టారు. 

మధ్వులు నీటి అంచుకి చేరగానే తన వెనకే ఉన్న మొదటి శిష్యుడి చెయ్యి 
రు. ఆ శిష్యుడు తన వెనుకవున్న సహ శిష్యుడి చెయ్యి పుట్టకున్నాడు... అలా 
హూ గొలుసు కట్టులా చేతులు పట్టుకున్నాక, మధ్వులు గంగా జలాల మీద తొలి 
వేశారు... మలి అడుగువేశారు. 

అద్భుతం : పరమాద్భుతం! 

ఆ అడుగు నీళ్లల్లో దిగలేదు. నేల మీద వేసినట్లే నీటిమీద నిలబడింది. 

ఆంతే! 


కురుక్షేత్ర సంగ్రామం చివరలో జలస్తంభనసిద్ధితో కొలనులో అట్టడుగున్న క 
దుర్యోధనుణ్ణి బయటకు ఈడ్చి అతని తొడలు పగలగొట్టిన భీమసేనుడే కదా త్మ క, 


మధ్వులు, ఆయన శిష్యులు అతి సునాయాసంగా గంగానదిని దాబేశార్హ్య 


కాని, మరో సమస్య ఎదురైంది. మధ్వుల బృందం తీరం చేరకముందే ఒడ 
సుల్తాన్‌ సైనికులు వీళ్లని శత్రువులుగా అనుమానిస్తూ, “కొట్టండి, చంపండి” 


మధ్వులు ఆ సైనికుల తొందరపాటుని గ్రహించారు. “మూర్చులారా! 
కొట్టాలని నీళ్లల్లో దూకితే చచ్చిపోతార్రా రాకండి. అయినా, మేం వస్తున్నదే మీ రా 
చూడాలని. ఎందుకురా మామీద కత్తులు దూస్తారు” అంటూ హెచ్చరించారు. 

అలా హెచ్చరించి ఉండకపోతే వాళ్లంతా ఆ గంగా ప్రవావాంలో 
ఏమైపోయివుండేవారో! 

ఆ హెచ్చరికతో సైనికులు ఆగిపోయారు. మధ్వుల బృందం తీరం చేరేదాకా ఆ 
ఉండిపోయారు. తీరం చేరాక కూడా మధ్య్వులు సుల్తాన్‌ ఉండే కోట కేసి నడుస్తు 
సైనికులంతా మంత్ర ముగ్ధులై ఆయన వెనకాలే వినయంగా నడక సాగించారు. 


కోట దరిదాపుల్లోకి వెళ్లేసరికి ఈ విచిత్రదృశ్యాన్ని కోట బురుజు మీంచి చూ; 


సుల్తాన్‌ వెంటనే కోట దిగి తనకు కలిగిన సందేహాలన్నింటినీ వ 
ముందు కుమ్మరించాడు. క్స్‌ 


సై వయనం ఉత్తర దిక్కుకి...” అంటూ ఆ యవనరాజుకి యవన భాషలోనే 


" మధ్యులు నిర్భయంగా, సూటిగా, ధాటిగా ఇచ్చిన సమాధానంతో సుల్తాన్‌ 
ఫకుత్తరుడయ్యాడు. క్రమంగా అతని మనస్సులో “ఈయన సామాన్యమానవుడు కాదు. 
థో దైవశక్తి ఈయన్ని ఆవహించివుంది” అన్న భావం మొలకెత్తసాగింది. 

ఉత్సుకత ఆవుకోలేక మల్లీ మధ్వుల్ని అడిగాడు. “నొనటి మీద మీరు 
'ధరించిందేమి jp 


అతడు అడిగింది ఆ యతుల నుదుటిమీద గల అక్షత (మధ్వతిలకం) గురించి. 
చిరునవ్వుతో, “మీ చేతిలో వున్న గదయే మా నుదుటిమీద ఉన్నది” అన్నారు. 
ంటే! ఈ అంగార అక్షతలు శత్రువినాశనానికి శస్రాల లాగా పనిచేస్తాయని ఆ 

శిష్యులకు రావణసభ తలుపుకొస్తోంది. సీతను వెతుకుతూ వెళ్లిన పవన తనయుడైన 


బందిపోట్ల దాడి 
గంగానది దాటారు. చంబల్‌లోయ దాటాలి. 


చంబల్‌ లోయ దట్టమైన అడవులతో నిండి వుంటుంది. బందిపోట్లకి క్షా 
కాని కాలి నడకన వెళ్లాలంటే చంబల్‌ లోయ దాటాల్సిందే. 

అకస్మాత్తుగా మధ్యుల బృందాన్ని బందిపోట్లు చుట్టుముట్టారు. శిష్యులు 
కేసి చూశారు. ఆయన చిరునవ్వుతోనే వారికి ధైర్యం చెప్పారు. తమ భుజం మీద 
ఒక మూట లాగా చేసి తిప్పటం మొదలుపెట్టారు. బందిపోట్లకి ఆ మూటలో 
ఏదో ఉందన్న ట్రమని కల్పించారు. అక్కడ్నుంచి “ఆ మూట నాది” అంటే “కాదు 
అంటూ బందిపోట్లు తమలో తాము వాగ్యుద్దానికి దిగారు. క్షణాల్లో ఆ వాగ్యుద్ధం 
వాళ్లే ముష్టి ఘాతాలతో కొట్టుకునే దాకా వెళ్లింది. 

నిశ్శబ్దంగా మధ్వులు, శిష్యులు అక్కడ్నుంచి నిష్ర్రమించారు. | 

ఈ సంఘటనలో శిష్యులు తమ గురువు వద్ద మరో నిగూధశక్తిని కన్గొన్నారు. 
చ ed 
తమ గురువులది. ఇదొక సంకల్పశక్తి సిద్ధి. 


నిజానికి పూర్ణప్రజ్ఞులు చిన్నతనంలో తండ్రికి అప్పిచ్చిన ధనికునికి 
నప్పుడే, ఆ ధనికుడికి అవి నాణాలుగా కనుపించాయి గదా! అంటే ఈ శక్తి 
కొత్తగా వచ్చింది కాదు! 


వాళ్లని చూస్తూనే పూర్ణప్రజ్ఞులు తమ శిష్యుల నుద్దేశించి ఇలా అన్నారు: 
'మీలో ధైర్యం, సాహసం వున్న వాళ్లు ముందుకు రండి...” 
ఒక శిష్యుడు ముందుకు వచ్చాడు. అతడే ఉపేంద్ర తీర్థులు. 


b, ఆలోచించలేదు. దొంగలు చాలామంది, తానొక్కడే ఏం చేయగలడు?... వూ 
స 0 అతనికి కలగలేదు. గురువు ఆశీర్వాదం తీసుకొని ఒక్కసారిగా దొంగల నాయకుడి 


| ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకుండా దొంగల్ని తరిమికొట్టారు ఉపేంద్రతీర్థులు. 

మరోసారి మరో కీకారణ్యంలోంచి వెళ్తున్నప్పుడు గుంపులు గుంపులుగా వున్న 

' దొంగల కంటపడింది మధ్వులబ్బందం. దొంగలు నాలుగువైపుల నుంచి తరుముకొచ్చారు 
“కొట్టండి, చంపండి” అని కేకలు వేస్తూ. 

తీరా దగ్గరకొచ్చాక చూస్తే మధ్వులబ్బందంలో సభ్యులంతా బండరాళ్లల్లా 


“అరె, వీళ్లు మనుషులు కాదురా, రాళ్లు,” అని నవ్వుకుంటూ వెళ్లిపోయారు. అయినా 
నుమానం తీరక కొంతదూరం వెళ్లి వెనక్కి తిరిగిచూశారు. అప్పుడు మాత్రం ఈ 
ందంలో అందరూ మనుషులే కనుపించారు. 

“అరేయ్‌, వీళ్లు మనుషులేరా, రండి రండి” అంటూ పరుగెత్తుకొచ్చారు. తీరా 

దగ్గరకొచ్చాక చూస్తే మళ్లీ బండరాళ్లే కనుపించాయి. 
...ఇలా భ్రమించడం, దూరంనుంచి చూసి మళ్లీ పరుగెత్తుకు రావటం మళ్లీ మళ్లీ 
ఏ జరిగింది. క్రమంగా ఆ దొంగలందరికీ అర్ధమైంది. 'వీళ్లు సామాన్య మానవులు 
దు. ఎవరో అసాధారణ స్వాములు!” అంతే! వాళ్లకి సాష్టాంగ నమస్మారం చేశారు. 
స్వామీ! మీరే మా పాలిట దైవం. మాకు మంచి మాటలు బోధించి తరింపచేయండి” 
ఫార్టిందార్లు, 


శరణు పొందిన వారిని ఆదరించడం పూర్ణప్రజ్ఞుని బొన్నత్యం. అనుగ్రహించారు. 
ఆయన అనుగ్రహంతో, ఆశీస్సులతో పరివర్తన చెందారు. ధార్మిక జీవనానికి 


సత్యతీర్థులు - పులి 

'మధ్యాచార్యుల బృందం అలాగే ప్రయాణిస్తూ హిమాలయ పర్వత శ్రేణులను 
ఆ పర్వతశ్రేణుల్లోనే పవిత్ర బదరి క్షేతముంది. అ పర్వతాల వాలుల్లో సాగిపో 
గురుశిష్యుల బృందాన్ని అకస్మాత్తుగా ఒక పులి చూసింది. 

ఒక్కసారిగా గాండ్రించింది. 


పూర్ణప్రజ్ఞులబ్బృందానికి ముందు గురువుల దేవతార్చన పెట్టెను పట్టుకుని 
నడుస్తున్న సత్యతీర్థులను ఆ పులి లక్ష్యంగా చేసుకుంది. సత్యతీర్థులు 
శిష్యాగ్ర గణ్యుల్లో ఒకరు. తమ గురువు రచించిన బ్రహ్మసూత్ర భాష్యానికి మొదటి 
తయారుచేసిన పుణ్యశాలి. అలాంటి సత్యతీర్థుల మీద ఆ పులి ఒక రాక్షసుడి 
విజృంభించింది. (రాక్షసుడే ఆ రూపంలో వచ్చాడా!) 


కొద్ది అడుగుల దూరంలో వస్తున్న పూర్ణప్రజ్ఞులు ఈ పులి సత్యతీర్థుల మీదకి 
దూకటాన్ని గమనించారు. ఒక్క ఉదుటున రెండంగలు ముందుకురికి తన శిష్యుడి మీదకి 
లంఘించిన ఆ పులి నెత్తిన తన అరచేతితో ఒక్కసారిగా చాచి ఒక దెబ్బ కొట్టారు. అంతే॥ 
ఆ ఒక్క దెబ్బకి రాక్షసపులి కుప్ప కూలిపోయింది. 

వెనకనుంచి ఈ సంఘటన చూస్తూ సంభ్రమాశ్చర్యాలకి గురయిన శిష్యులకి 
క్షణంలో - మహాభాగవతంలో జడభరతుని చంపడానికి వెళ్లిన వృషలరాజు 
చేతిలో చావు దెబ్బ తిన్న సన్నివేశం గుర్తుకొచ్చింది. అసాధారణమైన సమయ; 
గురినీ, సాహసాన్నీ వాళ్లు తమ గురువులో దర్శించారు. వాళ్లకి తమ 
జగత్‌గురువులైన ప్రాణదేవులనీ, వారిని ఆశ్రయించినవారు ఎప్పటికీ సు 
మరోసారి నిర్ధారణ అయింది. 


బ్రహ్మసూత్ర భాష్యం సమర్పణం 


శ్రీ వ్యాననారాయణులతో శ్రీ మధ్వాచార్య 


ముందుగా శ్రీ వ్యాసనారాయణులను దర్శించారు. “స్వామి, మీ ఆదేశం మేరకు 

నేను రచించిన (బ్రహ్మసూత్ర భాష్యం ఇదే” అంటూ దానిని వ్యాసనారాయణులకు 
| సమర్చించారు. అంటే గతంలో దక్షిణ బదరిలో తమ మొదటి రచన అయిన గీతాభాష్యాన్ని 
శ్రీమన్నారాయణునికి సమర్పించిన మధ్వాచార్యులు ఇప్పుడు తమ (బ్రహ్మసూత్ర భాష్యాన్ని 
శత్తరబదరిలో వ్యాసనారాయణులకి సమర్పించారు. 

వ్యాస ముష్టెల' ప్రాప్తి 

వ్యాసనారాయణులు సంతృప్తితో పూర్ణప్రజ్ఞులను ఆశీర్వదించి తత్త్వోపదేశం చేశారు. 
ఈ ఉపదేశంతో లోకోద్ధారణ చేయవలసిందిగా ఆదేశించారు. 

“కాని స్వామీ, ఇక్కడ ఈ పవిత్ర గంగానదినీ, గంగాజనకులైన మిమ్మల్నీ వదలి 

నాకు మనసు రావటంలేదు” అని మధ్వులు విన్నవించారు, 

“ఆ సమస్య నీ కెన్నటికీ రాదు. ఈ క్షణం నుంచీ నీవు స్నానం చేసే ప్రతి జలంలోనూ 
గగ ఉంటుంది... అని, చేతిలో యిసుక తీసుకొని, గట్టిగా గుప్పిలి బిగించి గుండ్రటి 
సక చేసి, ఈ ముష్టిరాళ్లలో రమాసమేతునిగా నేను నిత్యం నీతోనే ఉంటాను” అంటూ 
ము అందజేశారు, వాటినే వ్యాసముష్టి అంటారు. ఇప్పటికీ ఈ వ్యాసముష్టిలను 


శం మధ్వాచార్య 121 


మహాభారత తాత్పర్య నిర్ణయం 


జిజ్ఞాసువులకు సహితం జ్ఞానం, ముక్తి లభించడానికి వీలుగా మహాభారతాన్ని 
భాషలో సమగ్రంగా రచించే బాధ్యత. 

“మేము రచించిన మహాభారతంలో కౌరవులను చంపి రాజసూయ యా 
అగ్రపూజకు కారణమైన భీమసేనుడే నీవు. నా వలెనే మహాభారతాన్ని 
చూసినవాడవు నీవు. కనుక నా మనోభావాలన్నీ నీకు తెలుసు. నా కృతులు కూడా 
బాగా అర్థమవుతాయి. అందుకే సమస్త ప్రజల ఉద్ధరణకు కారణమయ్యేలా మ 


(ఆ తరువాతి కాలంలో శ్రీ మధ్వులు రచించిన మహాభారత తాత్పర్య నిర్ణయ 
వారి కృతులన్నిటిలోకి అత్యంత విస్తారమైందిగా ప్రముఖమైందిగా ప్రాచుర్యం 
నాటినుంచి మధ్వులు 'శ్రీ అభినవ వేదవ్యాసులు' అయ్యారు.) 


వృీనేశంలో ఒక రోజు మధ్వాచార్యుల ప్రవచనం నడుస్తోంది. మధ్యలో ఉండగా 
కసత ెరియని బ్రాహ్మణుడు వచ్చి, మధ్వాచార్యులకు ప్రమాణం చేసి, తన దగ్గర 
కోరాడు. మధ్వులు అంగీకరించారు. a 
"అంతే! క్షణాల్లో ఆ విప్రుడు అదృశ్యమయ్యాడు. అందరికీ ఆశ్చర్యం! మధ్వులు 
చేసి చెప్పారు: “ఆ వచ్చింది రుద్రదేవుడు.” 


| కది సేపటికి మరొక బ్రాహ్మణుడు వచ్చి మధ్వాచార్యులకు పాదాభివందనం చేసి 


ఆ సభలో వున్న వాళ్లందరికీ స్పష్టమైపోయింది. గురువుల పట్ల వాళ్ల విశ్వాసం, 
(కి ఇనుమడించాయి. రుద్రదేవుడికిచ్చిన మాట ప్రకారం ఆ విప్రుని భిక్షను పూర్ణప్రజ్ఞులు 


తిరిగి గురుశిష్య బృందం దక్షిణభారతదేశంలోని ఉడుపికి ప్రయాణమైంది. మళ్లీ 
0 దాటాలి. అప్పుడు కూడా శత్రువుల భయం చేత పడవలు నడవడం లేదు. 


వాళ్లు ఆ మీమాంసలో ఉండగానే మధ్వులు చకచకా గంగ మీద నడచి వెళ్లిపోయారు. 
Wa ర గురువుల జలస్తంభన శక్తిని శిష్యులు సంభ్రమంతో తిలకించారు. వాళ్లు అలా 
ండగానే ఆయన గంగమీద నడిచి వెళ్తూ వెళ్తూ కనుమరుగయ్యారు. 


వాళ్లు నమ్మలేకపోయారు. కాని రాజుకర్థమైంది- ఈయనెవరో ఒక మహాన్సుభా, 
ఒక అద్భుతవ్యక్తి, ఒక దైవికశక్తి. వెంటనే రాజు తన పరివారంతో సహా 
ఎదురువెళ్లి ప్రణామం చేసి స్వాగతం పలికాడు. గురువు ఆదేశం మేరకు తన 


పడవలను అవతలి ఒద్దుకు పంపించి అక్కడ నిరీక్షిస్తున్న శిష్యుల్ని కూడా 
ఇవతలి ఒద్దుకు చేర్చించాడు. 


ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు. అక్కడ బ్రహ్మసభలాంటి అద్భుత సభ. 
పండితులు (శ్రోతలుగా ఉన్న ఆ సభలో తమ గురువైన ఆనందతీర్థులు బ్రహ్మ 


కనిపించారు, 'ఆహా! బ్రహ్మనే ఇక్కడ చూస్తున్నామా' అన్న సంభ్రమానికి వాళ్లు లోనయ్యారు, 
గంగచే గురువందనం 

గంగానది దాటి చాలా ముందుకి వెళ్లాక మధ్వాచార్యులు మొదట 
హస్తినాపురం. 


అది ఆయన ద్వాపరయుగంలో యువరాజుగా భీమసేనుడు 36 
పాలించిన కార్యక్షేత్రం. 


అశ్వమేథ యాగాలను నిర్వహించిన యజ్ఞమంటప క్షేత్రం. | 


పక్కనే గంగానది ప్రవాహంతో పరమపావనమైన క్షేత్రం. 


అకస్మాత్తుగా ఒకరోజు గంగానది నుండి జలప్రవాహం ఒక కాలవగా ప్రవహించి 
కవజ్లులు బసచేసి ఉన్న మఠం మీదుగా సాగింది. ఆ ప్రవాహం ఆ మఠం చేరుకున్న 
ప్రక్షణంలో ఆ ప్రవాహం నుంచి ఒక దివ్యతేజస్సు పైకెగసి మధ్వాచార్యుల పాదాలను 
క అదృశ్యమైంది. ఆ ప్రవాహం అలా ముందుకి సాగిపోయింది. ఇది చూస్తున్న శిష్యులకు 
వషయం చాలా సునాయాసంగా అవగతమైంది. శ్రీ వ్యాసనారాయణుల అనుగ్రహాన్ని 
దిన మధ్వాచార్యులను విడిచి ఉండలేక గంగానది స్వయంగా తమ గురువున్న చోటుకే 
ంచింది. భక్తితో వారంతా గంగానదికి నమస్కరించారు. 


లకు భాష్యం 


'మధ్యాచార్యులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యం జిజ్ఞాసువులైన పండిత వర్గాల్లో 
్యంత ప్రాచుర్యం పొందింది. ఈ భాష్య విశిష్టత భారత ఉపఖండంలో నాలుగుమూలలా 


ఈ నేపధ్యంలో జ్ఞానార్థలైన కొందరు, వేదార్థాన్ని వివరించే ఉపనిషత్తులకు కూడా 
ష్యాలను రచించవలసిందిగా మధ్వాచార్యులను ప్రార్థించారు. ఈ ఉపనిషత్తులకు 
భాష్యాన్ని రచించని పక్షంలో అద్వైతులు వాటిని అద్వైతపరంగానే వ్యాఖ్యానించే 
ముందని వారు భావించారు. 


న se యొక్క ఉపనిషత్తుగా జగత్‌ ప్రసిద్ధి చెందిన ఈ ఉపనిషత్‌ భాష్యాన్ని 
మొదటగా విని తరించినవారు సత్యతీర్థులు. 


కాశీయాత్ర 

'పాస్తినా పురంలో చాతుర్మాస దీక్ష పూర్తిచేసుకుని కాశీ పుణ్య క్షేత్రానికి బయలుదేరా 
మధ్వాచార్యులు. ఈ పుణ్యక్షేత్రంలో మాత్రమే గంగ ఉత్తరదిశగా ప్రవహిస్తూంట్రుండ్ష 
అందుకే అక్కడ గంగకు అత్యంత మాహాత్మ్యం ఉందని వేదకాలం నుంచి చెప్పబడుతోంది, 

అనేక ప్రాచీన కథల్లో కాశీరాజు ప్రస్తావన ఉంటుంది. మహాభారతంలో 
భారతీదేవి కాశీరాజు కుమార్తెగా కాళి అనే పేరుతో జన్మించిందనీ, కాళి తన 
మంటపంలో అనేకమంది ఇతర మహారాజులను కాదని భీమసేనుణ్ణి మాత్రమే వరించిందనీ, 
ఇది సహించలేక జరాసంధుడు యుద్దానికి వచ్చాడనీ, భీమసేనుడు అతన్ని 
రెండు చేతుల్లో ఎత్తి గంగానదిలో పడేశాడనీ చెప్పబడింది. 


ఈ క్షేత్రంలో ప్రవేశించేనాటికి మధ్వాచార్యుల వయసు 50 సంవత్సరాలకి దగ్గరగా 


పూర్ణప్రజ్ఞులకు తన శిష్యుల మనోభావాలు తెలుసుకోవడం కష్టమా! 
అకస్మాత్తుగా ఒకరోజు వాళ్లందర్నీ దగ్గరికి పిలిచారు. “మీరంతా వయసులో ఉన్నారు. 
నా వయసును బట్టి నాలో శక్తి ఏవన్నా తగ్గిందా అని నాకు సందేహం కలుగుతోంది. 
ఒకసారి దీనిని నిర్ధారించుకోవాలనుకుంటున్నాను. అందుకోసం మీరంతా కలసి నాతో 


ఈ సంఘటన శిష్యులకి మింగుడు పడలేదు. తాము మనసులో ఏమనుకుంటున్నామో 
అది గురువులు గ్రహించేశారు అన్న భావన వాళ్లల్లో అవరాథభావనను పెంచింది. 
ఏమయినా గురువు ఆదేశాన్ని ధిక్కరించే ప్రశ్న లేదు. గురువు చెప్పినట్లుగా అందరూ. 
కలసి గురువుమీద పోరాటానికి దిగారు. తమ శక్తిని సంపూర్ణంగా వినియోగించి పోరాడారు. 

ఆశ్చర్యం! ఆయనతో పోరాటంలో కొద్ది నిముషాల్లోనే వాళ్లందరూ అలసిపోయారు. 
కింద పడిపోయారు. మధ్వాబార్యులు చిరునవ్వు నవ్వుతూ “రండి, మీ శక్తి ఇంకా ఎంతే 
ఉందో చూపించండి” అంటూ వాళ్లని ఎంత ప్రోత్సహించినా వాళ్లు లేవలేకపోయారు. 


ననా. 


మరోసారి తమ గురువులో ఒక భీమసేనుడు, ఒక హనుమంతుడు కనిపించారు. 

తప్పు తెలుసుకున్నారు. 

"సామీ! మీ శక్తికి సాటిలేదు. మమ్మల్ని క్షమించండి” అంటూ ప్రాథేయపడ్డారు. 

(ప్రార్ధన విని కరుణతో - వాళ్లని చావగొట్టిన తన చేతిని గురువు వెనక్కి తీసుకున్నారు. 
గురువుల ఆధ్యాత్మిక, మంత్ర తంత్ర జ్ఞానశక్తిని మాత్రమే చూసి ఉన్న 

ఈ సంఘటనతో మధ్వాచార్యుల యొక్క దేహదార్థ్యం కూడా పరిపూర్ణంగా 


వెళ్లిన ఇంద్రపురి 

కాశీలో ఇంద్రపురి అనే పేరుగల ఒక సన్న్యాసి ఉండేవాడు. ఇతర మతసిద్ధాంతాల్ని 
అతను చాలా పేరుమోసినవాడు. తెలిసిన వాళ్లెవరూ అతనితో వాగ్యుద్దానికి 
ఆ గర్వంతోనే అతను ఒకసారి మధ్వాచార్యులు ఉన్నచోటికి వచ్చి ఆయనతో 
దిగాడు. అదెలా జరిగిందంటే... 

ఒకరోజు తన ధార్మికప్రసంగంలో మధ్వాచార్యులు, “మోక్షానికి సాధనం జ్ఞానం. 
ఆలాగే జ్ఞానానికి సాధనం కర్మ. అపరోక్షజ్ఞానికి కర్మతో పని లేదు. అతను చేసే కర్మ 
' అనందాతిశయానికి మాత్రమే కారణమవుతుంది” అని చెప్తుండగా ఇంద్రపురి అడ్డు 
తగిలాడు. 


“మీరు చెప్పే దాని ప్రమాణం ఏమిటి?” అని అడిగాడు. దానికి మధ్వాచార్యులు 


'ప్రళ్న వేశాడు. “జ్ఞానం అనే పదానికి అర్థమేమిటో చెప్పండి?” 
ఇంద్రపురి తన ఓటమినుంచి తప్పించుకోవడం కోసం అసందర్భ ప్రస్తావన 
శేస్తన్నాడని గమనించిన పూర్ణప్రజ్ఞులు, “నువ్వు జ్ఞానివై ఉంటే అ జ్ఞానపదానికి అర్ధం 
శెలిసుంటుంది. నువ్వు జ్ఞానివి కాకపోతే అది తెలుసుకొనే అవకాశమే నీకు లేదు. అందువల్ల 
'ఈ ప్రశ్నే అనుచితం” అంటూ ఖండించారు. వాస్తవానికి ప్రశ్న ప్రామాణికమై ఉండాలంటే 
, అసంగతి, సిద్ధార్ధత, వైఫల్యం అనే నాలుగు లక్షణాలను కలిగి ఉందాలి. 
క లక్షణాలు లేకోతే ప్రశ్న అడగటమే అవివేకం... ఈ పరిణామంతో ఇంద్రపురి సిగ్గుతో 
శల నంచక్ర తప్పలేదు, దీంతో కాశీ క్షేత్రంలో కూడా మధ్వాచార్యులు వైష్ణవవేదాంత 


En 127 


విజయపతాకాన్ని ఎగురవేసినట్లయింది. అప్పట్నుంచి కాశీక్షేతంలో ఆయన అనేక్ర 
పాల్గొన్నారు. ప్రతి సభలోనూ వేదవ్యాస నిరూపితమైన వైదిక సిద్ధాంతాన్ని బోధిస్తూ 
వచ్చారు. 

“జగత్తులో సృష్టి, స్థితి మొదలైన అన్నిరకాల పరిణామాలకి ముఖ్య కార్స్యు 
భగవంతుడే... అతని వల్లనే అతని గురించే వేదాలు తదితర శాస్త్రాలన్నీ ఉద్భవించారు. 
అతను సర్వవ్యాపితుడు... అతడు నిరంతర జ్ఞానానందమయ స్వరూపుడు. అతను ప్రి 
జీవిలోనూ బింబరూపుడుగా ఉంటాడు... దుష్టులను నాశనం చేస్తాడు. ముక్తియోగులను 
పాలిస్తాడు... అతనికి సమానమైన వాళ్లు గానీ, అతనికన్నా అధికులైన వాళ్లు గానీ వ 
కాలంలోనైనాగానీ ఎక్కడైనాగానీ లేరు... అతడు అనంతగుణపూర్ణుడు మాత్రమే కాదు, 
సత్త్వరజస్తమో గుణరహితుడుగా ఉంటాడు... అతడు అందరికన్నా విలక్షణుడు... 
సర్వోత్తముడు...” ఇలా నిరంతర (ప్రవాహంలా సాగుతున్న ధార్మికవ్రనంగాలతో 
మధ్వాచార్యులు మాయావాద సమస్తశాస్తాల్ని అవైదికాలని నిరూపించారు. ఆయన ప్రతి 
ప్రసంగంలోనూ, ప్రతి చర్చలోనూ విషయమూ, ఆలోచన, యుక్తి, ఉదాహరణ, సంశయము, 
పూర్వపక్షం, సిద్ధాంతం, ప్రయోజనం అనే ఎనిమిది లక్షణాలు నిండి ఉండేవి. అందువల్ల 
ఆయన భాషణలు విన్నవాళ్లంతా చేతులు జోడించి అభినందిస్తూ ఉండేవారు. వారి 
వాక్‌చాతుర్యం శరత్‌కాలంలో చంద్రుడి వెన్నెల్లా అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది. 
కురుక్షేత్ర వర్ణన 

'మహాభారతంపై ఆయన చేసిన ప్రసంగాల్లో కురుక్షేత్రం గురించి వర్ణించేటప్పుడు 
విని తీరాలి. కురుక్షేత్రంలో భీకరమైన పోరాటం జరుగుతున్నప్పుడు పద్ధెనిమిది రోజుల్లో 
అక్షౌహిణుల సైన్యాలను సంహరించిన రణరంగం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు 
వర్ణించేవారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ధర్మక్షేతం, పరశురాముడి రూపంతో 
అస్రోపదేశం పొందిన భీష్మ, ద్రోణ కర్ణులంతటి అసామాన్య యోధుల సాహసాన్ని రుచి 
చూసిన యుద్ధభూమి, పాండవులు అసాధారణ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించిన రణక్షేత్రం... 
ఇవన్నీ మధ్వాచార్యుల ప్రసంగాల్లో వింటూ శ్రోతలు తమ కళ్లముందు ఆయా దృశ్యాలను 
ఊహించుకుంటూ తన్మయులైపోయేవారు. 

ముఖ్యంగా కురుక్షేత్రంలో భీమసేనుని పాత్ర గురించి 
దా 
చీల్చి రక్తాన్ని పానం చేన్తున్నాడా అన్నట్లుగా - శ్రోతలకి గగుర్చొదిచేది. భీమసేనుడి 


చి చెబుతున్న ప్రతిసారీ మధ్వాచార్యుల చూపుల్లో తీక్షణత, మాటల్లో ధాటి, 
౧లో ఉద్రేకం - భీమసేనుడే ఎదురుగా వచ్చి కూర్చున్నాడన్న మహత్తర భావనలో 
ల ముంచెత్తేవి. 

ఒకరోజు సత్యతీర్థుల సారథ్యంలో శిష్యులంతా చేరి మధ్వాచార్యుల్ని ప్రార్థించారు. 
',పుసేనుడుగా కురుక్షేత్ర సమరంలో మీరు ప్రయోగించిన ఆయుధాల్ని చూడాలని 
|ప్రమంతా ఉవ్విళ్తూరుతున్నాం స్వామీ!” 


పూర్ణవ్రజ్ఞులు చిరునవ్వు నవ్వి, 'ఫలానా ప్రదేశానికి వెళ్లి చూసిరండి” అని 


విచిత్రం! 

గురువు చెప్పిన చోటికి వెళ్లి చూస్తే అక్కడ వాళ్లకి వాళ్ల ఊహకందనంత బృహత్‌ 

రంలో ఉన్న గద కనిపించింది. వాళ్లంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. 

గదను ఆశ్చర్యంతో చూసి, తిరిగివచ్చిన సత్యతీర్థుల్ని ఉద్దేశించి మధ్వాచార్యులు చెప్పారు 
“ఆ యుద్ధంలో ఒక రాజుగా మీరు కూడా పాల్గొన్నారు”. విసృయంతో సత్యతీర్థుల 

నోబివెంట మాట రాలేదు. కొద్దిసేపటికి తేరుకుని, “అప్పుడు నేను ఉపయోగించిన 

యుధాన్ని చూడవచ్చునా స్వామీ?” అని ప్రశ్నించారు. పూర్ణప్రజ్ఞులు మరోసారి చిరునవ్వు 

'నవ్వి మరో వెళ్లి చూడమని శాసించారు. అలాగే సత్యతీర్థులు వెళ్లారు. అక్కడ 

మరో బృహత్‌ ఆయుధాన్ని చూశారు. వర్ణించలేని విస్మయంలో మునిగిపోయారు. 

ట మారీచుని కథ 

ఇంకో విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక సంచారంలో వాళ్లంతా తపస్సులో 
హర్చున్న వ్యక్తిని చూశారు. 'ఆహా! ఎంతటి నిష్టతో ఇతను తపస్సు చేస్తున్నాడు' అనుకున్నారు 


వాళ్ల మనోభావాల్ని క్షణాల్లో చదివేశారు మధ్వాచార్యులు. వెంటనే ఆయన హెచ్చరిక 
'ఐశాడ్పు “అతను నిజమైన తపస్వి కాదు. ఒక కపటి. అతనొక రాక్షసుడు. రాబోయే 
కలంలో మారీచుడిగా జన్మించాలనే కోరికతో అతను తపస్సు చేస్తున్నాడు...” 
ర ము సూటలస్ల సంశయం లేకపోయినప్పటికీ ప్రత్యక్షంగా అర్థం 
స సంతృప్తి చెందాలన్న కోరిక శిష్యులలో కలిగింది. అప్పుడు వాళ్లంతా ఆ తాపసి 
వెళ్లి పరీక్షించారు. వాళ్ల శక్తియుక్తుల్ని ప్రదర్శించి అతి సులభంగా వాళ్లు తెలుసుకున్న 


నానా 129 


వాస్తవం ఏమిటంటే - అతను రాక్షస ప్రవృత్తి నిండిన కపట తావసి మాత్రమే. గురు 
చెప్పిన మాటలు బలపడ్డాయి. ఇటువంటి గోముఖవ్యాఘ్రాల వల్ల సమాజానికి పట 
కలిగే ప్రమాదం ఉండటంవల్లే గురువు ఆ హెచ్చరిక చేశాడని శిష్యులకు అర్థమైంది, 


భారీ భోజనం 

ఆ తరువాత మధ్వాచార్యులు దక్షిణానికి ప్రయాణించారు. 'ఇఘవాత' క్షేత్రాన్ని 
సందర్శించారు. 

పరశురాముడు ఒక పరశురామక్షేతాన్ని నిర్మించటం కోసం తన గొడ్డలిని ప్రయోగించి 
సముద్రాన్ని వెనక్కి జరిపిన క్షేత్రం 'ఇఘవాత'. ఆ క్షేత్రాన్ని చేరిన వెంటనే ఆ క్షేత్ర 
మాహాత్మాన్ని ప్రస్తుతిస్తూ పూర్ణప్రజ్ఞులు స్తుతి చేశారు. 

అప్పటికే మధ్వాచార్యుల శక్తి సామర్థ్యాల గురించి విని వున్న ఆ (ప్రాంతపు రాజు 
ఆయన్ని పరీక్షించాలన్న కోరికతో ఒక వెయ్యి 'రాజకేళి' అరటిపళ్లు పంపించారు. “స్వామి 
వారి గౌరవార్థం మా ప్రభువులు పంపుకున్న కానుక” అంటూ రాజాధికారులు బండీ 
మీద రాజకేళి పళ్లు మోసుకొచ్చారు. మధ్వాచార్యులు మందహాసం చేశారు. ఆ మధ్యాహ్నం 
భోజనం చేశాక, మొత్తం 'రాజకేళ పళ్లను సునాయాసంగా తృప్తిగా భుజించారు. ఈ వింతని 
చూసిన ప్రజలకి మధ్వులలో భీమసేనుడే ద్యోతకమయ్యాడు. 

అక్కడ్నుంచి మధ్వులు గోవాకి వెళ్లారు. అక్కడ శంకర అనే బ్రాహ్మణుడు 4000 
బృహత్‌కేళి అరటిపళ్లను, 30 కుండల పాలను మధ్వులకు బహూకరించారు. ఎప్పటిలాగానే, 
పూర్ణప్రజ్ఞులు తమ శిష్యబ్బందం చూస్తూండగానే మొత్తం 4000 అరటివళ్లను 
అనాయాసంగా తినేశారు. 30 కుండల పాలను త్రాగేశారు. భీమసేనుణ్ణి చూసినంత 
సంబరపడిపోయారు శిష్యులు, భక్తులు. 

విచిత్రమేమిటంటే ఎంత భుజించినా పూర్ణప్రజ్ఞుల ఉదరం ఏమీ తిననట్టే లోపలికి 
ఉండేది. అయినా శైశవ దశలోనే ఉలవలు తిని హరాయించుకున్న వ్యక్తికి ఇలాంటీ 
భోజనాలు ఒక లెఖ్కా 


రాజు కుతంత్రం 


'మధ్వాదార్యుల మంత్రతంత్ర శక్తులను తెలుసుకున్న ఆ ప్రాంత రాజు అయన్ని. 
తన రాజ్యంలోనే ఉండిపోయేలా చేయాలనుకున్నాడు. 


ఒకరోజు తమ కోరికని వెల్లడిస్తూ మధ్వాచార్యులకు ఆహ్వానం పంపాడు. కాని 
అందుకంగీకరించలేదు, రాజుకి కోపం వచ్చింది. “నేనడిగితే కాదంటాడా” 
ఆగ్రహంతో మధ్వాచార్యుల్ని ఆయన ఉన్న చోటునే బందీ చేయటానికి నిర్ణయించు 
, ఆయన ఉన్న బస చుట్టూ భటులను కాపలా పెట్టాడు. నిజానికి రాజుకు 
మధ్వాచార్యుల అనుగ్రహం, రక్షణ. అవి కోరటానికి భిన్నంగా ఆయన్నే 
చేయటానికి చూశాడు. మధ్వులు సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు కనుక తన 
రోజుకొక్కరుగా అక్కడనుంచి అదృశ్యం చేసి బయటకి పంపించేశారు. 
ర Tari 
అని భావించిన రాజు మధ్వాచారుల్ని చూడటం కోసం ఆ విడిదికి వచ్చాడు. 
| ౫ ఈన భటులు తప్ప ఒక్క శిష్యుడు కూడా కనిపించలేదు. నిర్షాంతపోయిన 
రాజు విడిది లోపలికి వెళ్లి మధ్వాచార్యులని పరామర్శించబోయాడు. 
అప్పటికే అతని కుతంత్రాన్ని అర్ధం చేసుకున్న మధ్వాచార్యులు, “నువ్వు ఇక్కడనుంచి 
'ఐయటికి వెళ్లిన వెంటనే మరణించక తప్పదు” అని హెచ్చరించాడు. ఒక్కసారిగా రాజుకి 
శను చేసిన అపరాధం తెలిసివచ్చింది. వెంటనే మధ్వుల పాదాలపై పడి తనను 
పదేపదే అర్థించాడు. 
“నువ్వు అభ్యర్థిస్తున్నావు కనుక నీకు ఆరు మాసాలు జీవనదానం చేస్తున్నాను. 
శరువాతైనా నీ వంచనకు తగిన శిక్షగా నువ్వు మరణించకతప్పదు” అంటూ అప్పటికప్పుడే 
పధ్వాదార్యులు అక్కడనుంచి లిప్తకాలంలో అదృశ్యమయ్యారు. 
సరిగ్గా ఆరు మాసాలు గడచిన వెంటనే రాజు మరణించి, అతని రాజ్యం, కోశం 
శశువుల వశమయ్యాయి. 
సంగీత కౌశలం 


అక్కడినుంచి పశుపే అనే ప్రదేశానికి మధ్వుల బృందం బయలుదేరి వెళ్లింది. 
'పశుపేలో ఉండగా ఒకరోజు మధ్వాచార్యుల్ని ధార్మికభాషణ ముగిశాక సభికులు 
ఓక విచిత్రమైన కోర్కెను కోరారు. “మిమ్మల్ని సకలశాస్త్ర కోవిదులు, సకల కళాకోవిదులు 
ఆని అందరూ అంటూంటారు. సంగీతకళలో మీ నైపుణ్యాన్ని చూడాలని మా కోరిక... 
హ్‌ ప్రాంతంలో చాలా కాలంగా పుష్పవృక్షాలు పుష్పించటం లేదు. మీ శ్రావ్యమైన 
గొనంకో ఆ చెట్లు పుప్పించేలా చేయాలని మా ప్రార్థన” అని అభ్యర్థించారు. 
mm 
"ఖు జ్యోతి 131 


వారి కోర్కెను మధ్వులు మన్నించారు. క్షణాల్లో వారి గాత్రకచేరీ ఏ 
పూర్ణప్రజ్ఞుల గానాలాపన మొదలైంది. క్రమంగా వారి గానమాధుర్యంలో సిక్కు 
పరవశమైపోసాగారు. 


ఓహ్‌! 


ఏమా గాన మాధుర్యం! ఏమా శ్రావ్యత! 

శ్రీకృష్ణుడి వేణుగానానికి గోపికలంతా పరవశించిపోయినట్లుగా 
గానప్రవాహంలో అక్కడి సభికులంతా తన్మయత్వంతో ఓలలాడారు... అలా ఎంత పేస్టు 
గడిచిందో వారికే తెలియదు. కాని, ఆ గానం ముగిసేసరికి ఆ పరిసరాల్లో ఉన్న చెట్లన్నీ 
పుష్పించి అక్కడ ప్రజలందరికీ కన్నుల విందు చేశాయి. 

“అద్భుతం! పరమాద్భుతం” అంటూ జనమంతా ఆనందంతో నృత్యాలు చేశారు, 
కేరింతలు కొట్టారు. 

వాళ్లల్లో సంగీత ప్రియులైన జిజ్ఞాసులు చొరవగా ముందుకు వచ్చి, “స్వామీ, ఇంతటి 
విద్వాంసులు మీరు. సంగీత శాస్తానికే కొత్త ఒరవడినే దిద్దగలిగినవారు మీరు. మా 
యందు దయతో ఒక సమగ్ర సంగీత గ్రంథాన్ని రచించి ఇచ్చి మమ్మల్ని తరింపచేయండి” 
అని అంటూ విన్నవించుకున్నారు. 

అర్బలైన వారి కోరికని మధ్వులు ఎలా నిరాకరించగలరు? చిరునవ్వుతో 
అంగీకరించారు. అంతే. కొద్ది రోజుల్లోనే ఒక విశిష్ట సంగీత గ్రంథాన్ని రచించారు. (ఆ రచన 
ఇప్పుడు లభించటంలేదు. దాని ప్రతి శ్రీ పురందరదాసు వంటి గాన కోవిడులకు లభించి 
ఉండవచ్చు.) 

రెండవ బదరి యాత్రనుంచి తిరిగివస్తూ దారిలో వేరు వేరు మజిలీలలో ఇలాంటి 
అద్భుతాలను చూపిస్తూ, మధ్వాచార్యులు రజతపీఠపురం చేరారు. 
పద్మనాభ తీర్థులైన శోభనభట్టులు 

రజతపీరానికి చేరిన కొద్ది రోజులకి గతంలో గోదావరి తీరంలో మధ్వాచార్యుల 
శిష్యరికం స్వీకరించి బ్రహ్మసూత్ర శ్రవణం చేసిన శోభనభట్టులు గురువు దగ్గరకి వచ్చారు. 
అప్పటికే ఆయన విద్వత్‌సభలలో మధ్వసిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఉన్నారు. 


కంలో నన్న్యాసదీక్ష ఇచ్చి అనుగ్రహించారు. అప్పటినుంచి శోభనభట్టులు 
| గా ఆశ్రమనామం స్వీకరించారు. ఆయన జన్మ ఎంతటి సార్థకమైనదంటే, 


ఎటో రోజుల్లో కమలనాథ తీర్థులు, పంకజ తీర్థులు, నీరజనాభ తీర్థులు మొదలైన 
కో ఆయన ఖ్యాతి పొందారు. 

మధ్వాచార్యుల ఆదేశం మేరకు శ్రీ చెన్నకేశవస్వామి క్షేత్రమైన బేలూరుని 

తమ ప్రధాన కార్యక్ష్మేత్రంగా చేసుకున్నారు. గురువు ఆదేశం మేరకు 

బ్రహ్మసూత్ర భాష్యానికి సత్‌త్తర్మదీపావళి అనే టీకను రచించి (బ్రహ్మసూత్రభాష్య 
పాయల అనసిచకన్నూరు. ఎవర శి వర్త నతన క మూల 

తదితర గుణాల్ని కలిగి ఉంటారో వారంతా మధ్వాచార్యుల అనుగ్రహానికి 

అటువంటి వారికి రహస్యఉపాసన క్రమాన్ని ఆయన బోధించేవారు. 

అ రకంగా పద్మనాభతీర్థుల విద్వత్‌ వారిని ప్రథమ విద్వత్తిమింగళంగా చేసింది. వారి 
ప్రవచనాలు మితవాదులకు సింహగర్జనలాగా వినిపించాయి. అటువంటి వాక్‌చాతుర్యంతో 
శశ్వ ప్రచార కార్యక్రమాన్ని సాగిస్తూ వచ్చారు. 

జ్ఞానసముద్రం అని చెప్పదగిన పద్మనాభతీర్భుల వారి అనువ్యాఖ్య అనే టీక 'సన్యాయ 
 కళ్నావళి' అనిపించుకున్నది. మధ్వాచార్యుల శిష్యుల్లోకెల్లా అతి ఎక్కువ కృతులకు వ్యాఖ్యానం 
రాసిన మహనీయుడుగా కూడా పద్మనాభతీర్థులు విశిష్ట గౌరవాన్ని పొందారు. వారు 
రాసిన వ్యాఖ్యానాల్లో - మధ్వుల దశప్రకరణాలు, బ్రహ్మసూత్ర భాష్యం, అనువ్యాఖ్యానం, 
గీఠాభాష్యం, గీతాతాత్సర్యం మొదలైన పధ్నాలుగు కృతుల వ్యాఖ్యలు మాత్రమే ఇప్పటికి 
లభ్యమవుతున్నాయి. 

వారి మధ్వసిద్ధాంత సేవలను జయ తీర్థులు, వ్యాసతీర్థులు మొదలైన వారంతా 
'క్రోసిద్ధాంత విద్వద్విభూతులు' అంటూ తమ కృతుల్లో స్తుతించారు. ప్రాచీన టీక కారుల్లో 
ఆగస్థానం పద్మనాభ తీర్భలదే. 
(నరులు 
'_ మేధ్వాదార్యులు రెండవసారి బదరి యాత్ర పూర్తిచేసి ఉడుపికి వెళ్తున్నప్పుడు ఒక 
'్యాంఘడు వారిని సందర్శించాడు. వయసులో చిన్నవాడైనప్పటికీ అతను అనేక శాస్రాల్లో 
టీక ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. 
| మధ్వాధార్యులను దర్శించుకుని ఆయన పాదాలవద్ద కూర్చుని వేదరహస్యాలను 
 శీజసకోవాలన్న జిజ్ఞాసను అతను వ్యక్తం చేశాడు. అతని యోగ్యతను గమనించి 


5ST 
కోటల వద్వాంర్య (| 


మధ్వాచార్యులు అతని శిష్యునిగా స్వీకరించి తత్వోపదేశం చేశారు. శోభనభ 
సన్న్యాసదీక్షనిచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత ఇతనికి కూడా మధ్యులు దీక్ష 
ప్రసాదించారు. వారే నరహరితీర్థులు 
శేషదేవులు 

ఒకరోజు సాయంత్రం చీకటిపడ్డాక పూర్ణప్రజ్ఞుల ప్రవచనం సాగుతోంది. అ 
కృష్ణపక్షం కావటంవల్ల ఆకాశంలో ఎక్కడా వెన్నెల కనిపించటంలేదు. చమురు డ్రీష్టా 
వెలుగులో సభ సాగుతున్నది. వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ప్రవచనం ఆగకూడ్లడ్ష 
అన్నది శాస్త్ర నియమం. 

అలా సాగుతున్న ప్రవచనం పూర్తయ్యే సమయానికి అకస్మాత్తుగా ఆకాశంనుం[ 
ఒక పెద్ద వెలుగు కిందకి వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అందరికీ ఒక్కసారిగా కళ్ళ 
మిరుమిట్లు గొల్పినట్లు అయింది. సభికులంతా సంభ్రమాశ్చర్యాలతో గురువునడిగారు: 

“ఏమిటీ విచిత్ర కాంతి గురుదేవా!” 

మధ్వాచార్యులు చిరుదరహాసంతో చెప్పారు, “ఇది ఆదిశేషుడి శరీరకాంతి. వారు 
ప్రతి నిత్యమూ సనక సనందనాదుల సమేతంగా మా ప్రవచనం వినడానికి వస్తున్నారు 
అలా వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసేలా ఇప్పుడు తమ ప్రకాశాన్ని తేటతెల్లం చేశారు! 
అందరూ ఒక్కసారి ఆకాశంలోకి చూడండి. ఆదిశేషులు తిరిగి వెళ్తున్న సంగతి కూడా 
మీకు తెలుస్తుంది...” 

వారంతా ఆకాశంలోకి చూశారు. ఆ అద్భుతదృత్యం కనిపించింది. ఆ ధృత్యాన్ని 
చూసి తమనుతాము మైమరిచిపోయారు. అప్పటికి వాళ్లకి అర్థమైంది. వారు (ప్రతిరోజూ 
చూస్తున్న మధ్వాచార్యులు సామాన్య గురువులు కాదు. విశ్వగురువులని 


వూర్ణ్రజ్ఞుల ప్రవచనాన్ని వింటున్నారు కదా! దాని గొప్పదనమెంతటిదీ, దాని 
స్వరూపమెంతటిది?” 


శేషదేవులు వివరించారు. మా చేతకూడా పూజలు అందుకోగలి 
eet pe) 


134 


జ్ఞాన జ్యోతో 


(నికీ, ముక్తికీ కూడా అదే సాధనం. ఈ సిద్ధాంతాన్ని నమ్మినవాళ్లకి భగవంతుడు తన 
వైకుంఠాన్నే పణంగా రాసి ఇవ్వవచ్చు కూడా. అంతటి విశిష్టమైనది మధ్వ 


స్వశొస్తే పరనం - వైకుంఠప్రాప్తి 
“వైకుంఠాన్ని మించిన పరలోకం ఇంకొకటి లేదు. వైకుంఠప్రాప్తి పొందిన వారికి 
సలితనం లేదు, చావు పుట్టుకలు లేవు, దుఃఖం లేదు, ఆవేదన లేదు... అలాంటి 
ప్రాప్తికి సోపానం మధ్వశాస్త్ర శ్రవణం...” 
వైకుంఠం భగవంతుని నిలయం. దానికదే సాటి. అంటే అటువంటి దింకొకటి 
ధని అర్ధం. ప్రళయకాలంలో లయం చెందని లోకమదొక్కటే. అందులోని భవనాదులు 


రత్నఖచిత స్వర్ణమయాలు. అనాదికాలం నుండి ముక్తులైన జీవులప్రాప్త 
టికీ దానికి పరిమితి లేదు. ఎన్ని బ్రహ్మకల్పాలు గడిచినా, ఎప్పటికీ ముందు 


భగవంతుని మందిరం ఆ వైకుంఠనాథుని గుణగణాలు వర్ణించడానికి, 
ఐహ్మాదులకు కూడా సాధ్యం కాదు. ఈ వైకుంఠంలో ముక్తుల సుఖసంతోషాలు 

0. రోగాలకూ, ముసలితనానికీ, పుట్టుక చావులకు అక్కడ అవకాశం లేదు. 
ఏనా దుఃఖం లేని ప్రదేశం... అక్కడ ముక్తులు అప్రాకృతదేవోలు కలిగి 
ఎగా ఉంటారు. వారివారి యోగ్యతానుసారం పూర్ణానంద అనుభవం 
“పొందుతుంటారు - ఆ ముక్తులలో కూడా తారతమ్యం - వారి ఆనందానుభవంలో 

దా తారతమ్యం ఉంది - కాని ప్రతి జీవికి పూర్ణానందం కనుక; ఇతరులతో 


కనక మధ్వశాన్త్ర జ్ఞానం, ద్వెత వైష్ణవ జీవనవిధానం... ప్రతిజీవికి ఆవశ్యకం 


ఈ నమ్మకం క్రమంగా మధ్వాచార్యుల ప్రవచనాలు విన్న ప్రతివారికీ కలుగుత్రో 
వారి సిద్ధాంతం అయస్కాంతంలా (ప్రజల్ని ఆకర్షిస్తోంది. 


దుష్ట కూటమి 


ఆ కాలంలో దర్శనాలలో ప్రముఖులైన వాళ్లు ఇద్దరుండేవారు - పద్మక్రీర్థల్లు 
పుండరీక పురి. కా చోళదేశంలో భైరవి ఉపాసనతో మంత్రతంత్రాల్లే 
ప్రావీణ్యం పొందారు. అద్వెత సిద్ధాంత ప్రచారంలో మహాదిట్ట, 

మధ్వాచార్యుల ప్రవచనాలకు కలుగుతున్న విశేషప్రచారం, వారి సభలకు వస్తున్న 
జనసందోహం అద్వెత ప్రబోధకులెవరికీ మింగుడు పడలేదు. మధ్వ సిద్ధాంతం 
విశ్వసించదగింది కాదనీ, ఆ సభలకి వెళ్లద్దనీ తాము ఎంతగా ప్రచారం చేస్తున్నా ప్రజలు 
తండోపతండాలుగా మధ్వాచార్యుల సభలకి తరలి వెళ్తూండటం వాళ్లకి అపరిమితమయిన 
అసంతృప్తిని, అసూయని కలిగిస్తోంది. అద్వెత సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు బాహాటంగా 
ఖండిస్తున్నారు. 

తులు వేసే ప్రశ్నలకి ఆయన సునాయాసంగా జవాబులిస్తూ మధ్వసిద్ధాంతాన్ని 
హక తిరిగి వేసే ప్రశ్నలకి తాము సమాధానాలివ్వలేక 
పోతున్నారు... ఈ పరిస్థితి వాళ్లని రోజురోజుకీ క్రుద్భల్ని చేస్తోంది. 


ఖండిస్తున్నారు. (బ్రహ్మ నిర్గుణుడవటం ఎప్పటికీ అసాధ్యం అంటూ నిరూవణలు 
చేస్తున్నారు... ఈ మధ్యనిద్ధాంత ప్రచార హోరుకి అడ్డుకట్ట వేయకపోతే అద్వెతసిద్ధాంతం 
పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదముంది అంటూ వాళ్లు ఒక నిశ్చితాభిప్రాయోనికి 
వచ్చేశారు. 

వీళ్లకి మధ్వసిద్ధాంతం మీద ఆగ్రహానికి తోడు పాలన, వశీకరణం, స్తంభనే 
విద్వేషణం, ఉచ్చాటనం, మారణ అనే ఆరు రకాల వైదిక కర్మలలో అపార నైపుణ్య 
వుంది. ఈ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎలాగైనా గ్రామగ్రామానా మధ్వ సభలనే 


'వాలనీ, మధ్వులను అవమానింప జేయాలనీ, వారి తత్వ ప్రసారానికి ఆధారమైన 
తస్మరించాలనీ... ఇలా మాయోపాయాలను ప్రయోగించాలన్న కృతనిశ్చయంతో 
రంగంలోకి దిగారు. 


ఘోష 
ఆ నిర్ణయం ప్రకారం వాళ్లంతా పుండరీకపురిని అడ్డం పెట్టుకొని మధ్వాచార్యులను 
పిలిచారు. మధ్వాచార్యుల (ప్రజ్ఞముందు పుండరీకపురి నిలబడగలడా లేడా 
కనీస ఆలోచన కూడా వాళ్లు చేయలేదు. నిజానికి మధ్వాచార్యులకు పుండరీక 
వాదానికి దిగటమంటే ఒక ఏనుగు దోమతో పోటీపడుతున్నట్టే. అయినా మధ్వులు 
అంగీకరించారు. 


విద్వత్‌సభ ఏర్పాటయింది. పండితుల సమావేశంలో మధ్వాచార్యులు వేదఘోష 
పనస పనసకు వ్యాఖ్యానం ఇస్తూ మధ్వాచార్యులు చేస్తున్న వాగ్ధాటి 
సాక్షాత్తూ వ్యాసదేవులే కిందకు దిగి వ్యాఖ్యానం చేస్తున్నట్లుగా ఆ సభలో 
వండితులకనిపిస్తోంది. శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, 
అన్న వేదాంగాలు సహితం ఎంత మాత్రమూ అభ్యంతరం వ్యక్తం చేయలేని 
ఆయన వేదఘోష-వ్యాఖ్యానం సాగింది. విద్వాంసులంతా పరవశించిపోయారు. 
మధ్వాచార్యుల వేద పఠనం - వ్యాఖ్యానం తరువాత పుండరీకపురి వంతు వచ్చింది. 
పుండరీక వురి వేద పఠనం ప్రారంభించాడు. బుగ్వేదంలోని మొదటిసూక్తంలోని 
రయి మళ్చవత్‌' అన్న దానిని 'అగ్ని నారయమశ్నవత్‌' అని తవ్పుగా 
వేద పండితులంతా ఘౌల్లున నవ్వారు. పులితోలు ధరించినంతమాత్రాన 
పులి అవుతుందా? పుండరీక పురి సామర్థ్యం బయట పడేసరికి కొందరు అతన్ని 
అనేశారు. 


పలాయనం 
ఆ వేళకి ముందుగా అనుకున్నవిధంగా అద్వైత పండితులు కొంతమంది పద్మతీర్థుల 
మధ్వాచార్యుల గ్రంథాలను అపహరించారు. 


విషయం బయటపడిన తరువాత మధ్వాచార్యులు అక్కడినుండి ఏకవాటి అనే 
వెళ్లి అక్కడికి తనతో పోటీకి రావలసిందిగా పద్మతీర్థుల్ని ఆహ్వానించారు. 


దానికి పద్మతీర్థులు జవాబిస్తూ “ప్రశ్నించగల విద్వాంసుల్ని పిలవండి. వాదనకాస్మాన్య 
అన్నారు. 

దానికి మధ్యులు జవాబిస్తూ “సరే. ప్రశ్నించేవాళ్ల సమక్షంలోనే మీరు పరాభ్వ। 
పొందుతారు. నన్ను ప్రశ్నించేందుకు మీరు కూడా విద్వాంసుల్ని పిలుచుకోవచ్చు”, 

“నా శాస్త్రం సామాన్యమైంది కాదు. అది అన్నివైపులా వ్యాపించి ఉంది”. 

“మీ శాస్త్రం కొన్నిచోట్ల వ్యాపించి ఉండవచ్చు. కానీ మా శాస్త్రం మూడు లోకాల్లోన్సు 
వ్యాపించి ఉంది”. 

“మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వాస్తవం ఏమిటో నా అంతర్యామి! 
తెలుసు”. 

తక్షణమే మధ్వులు విస్మయం వ్యక్తం చేస్తూ “ఎంత ఆశ్చర్యకరమైన విషయం 
మీరు అంతర్యామిని అంగీకరించిన పక్షంలో మీరు నియమింపబడిన వ్యక్తి మాత్రమే 
అని ఒప్పుకోవాలి. అయినా మీరు అంతర్యామి అని మాట్లాడినంతనే మా శాస్త్రాలను 
ఒప్పుకున్నట్లయింది. దీన్నిబట్టి మీతో సహా మూడు లోకాల్లోనూ మా శాస్త్రం వ్యాపించి 
ఉందనే నిరూపితమవుతోంది” అన్నారు. 

ఈ వ్యాఖ్యతో పద్మతీర్ణులు నిరుత్రరుడయ్యాడు. 
తత్వజ్యోతి 

ఏమైనా ఇద్దరినీ పరీక్షించగల పందితసభ ఏర్పాటయింది. ఆ సభలో వారిద్దరి 
మధ్యా శాస్త్రీయ వాగ్వాదం సుదీర్ణంగా నడిచింది... కాని చివరికి పద్మతీర్థులు పరాజితులు 
కాకతప్పలేదు. (ఆ సందర్భంగా మధా? చేసిన 
సంకలనం చేయబడ్డాయి. అదే 'వాద' అన్న రచనగా క pe: 
మధ్వాచార్యుల గ్రంథాల్ని దొంగిలించిన పద్మతీర్థులు ఆ రకంగా సకం... 
బందీకాక తప్పలేదు. మొత్తంమీద పుండరీక పురి, పద్మతీర్య పూర్ణమ్యులప 
చేసిన వాదాలన్నీ పరాభవం పొందాయి. సర్ధ్యంలో అద్వెతవాదులు 

ఆసక్తిగల విషయమేమిటంటే మధ్యులు ఆ వాదన సమయంలో ఎటువంటీ 
వాగ్యుద్ధాలకీ అవకాశం ఇవ్వకుండా ఎదుటివారి వాదాలని తిరస్మరిస్తూ, వారిని 
పలాయనం చేయడానికి వీలు లేకుందా సభలో వ 


138 


క్‌ వచ్చారు. మధ్వుల ఈ విజయానికి సంకేత సూచకంగా ఒక జయ స్తంభాన్ని 
౨ ఏర్పాటుచేశారు. అక్కడే ఒక భవ్యవిష్ణు దేవాలయాన్ని కూడా నిర్మించారు. 


అప్పటికి చాతుర్మాస్య దీక్ష కాలం సమీపించింది. దీక్ష కాలంలో యతులు ఒకేచోట 
రగా ఉండి దీక్ష పాటించాలనే నియమం (ప్రకారం మధ్వాచార్యులు కర్నాటకలోని 
ఫాడిలో చాతుర్మాస్య దీక్షని ప్రారంభించారు. 


పూర్వ గ్రంథాలు 
ఆ దీక్షాకాలంలో పాఠ ప్రవచనాలు జరుగుతుండగా మధ్వుల శిష్యులు మాయావాద 
విమర్శలను విపులంగా అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. వాళ్ల 
దిని గుర్తించిన మధ్వాచార్యులు అప్పటికప్పుడే సరళమైన భాషలో మాయావాద 
్ఞాంతాలపై విమర్శను రచించడం ప్రారంభించారు. 

అలా మూడు చిన్న గ్రంథాలను 
రు. అద్వెత వేదాంతాన్ని విభిన్న 
సమగ్రంగా విమర్శించే కృతి 

ఎదటిది. ఉపాధిఖండనం, 
'మాయావాద ఖండనం, (ప్రవంచ 
మాన ఖండనం అనే ఈ 
సూడు కృతులే ఇప్పుడు “ఖండన 
'యం'గా ప్రసిద్ధి చెందాయి. చిన్నవై 
ద్ర శ్రీ మధ్వాచార్యులు పాఠ ప్రవచనాలు చేనిన 

గ్ర పరల అర్వెత వవిత్రవీఠం (కొడిపాడి) 

ఛిన్నాభిన్నం 
అసాధారణమైనవి. ఉపాధి ఖండనంలో అద్వెతమతం యొక్క (సంసారానికి 
రణమైన) మాయాప్రక్రియని సవిస్తరంగా ఖండించారు. ప్రపంచ మిధ్యత్వానుమానంలో 
ముఖ విమర్శ చేస్తూ సకల దోషాలకీ అత్యుత్తమ నిదర్శనంగా రూపొందించారు. 

సమానం అనేది నిరూపించే కృతి. 

ఆలాగే మధ్వ సిద్ధాంతాన్ని సంగ్రహంగా అందించేలా తత్వసంఖ్యానం అనే కృతిని 
డిందారు. స్వతంత్ర అన్వతం్ర అనే తత్వ విభజన తత్వశాస్త్ర ఇతిహాసంలో కొత్త 


పంథా. మధ్వతత్త్వవిభాగానికి ఆధారంగా తత్త్వవివేకం అనే మరో కృతిని క్షు 
పూర్ణప్రజ్ఞులు అందించారు. అది విష్ణువు నుండి సంక్రమించిన తత్త్వవివేకం అనే క 
యొక్క శ్లోకం నుంచి సంగ్రహించబడింది. ఈ రెండు కృతుల అధ్యయనం ద్వెత సిర్భాం్య 
సంబంధిత ప్రమేయ శాస్త్రాల సారాన్ని అందిస్తాయి. చూడటానికి చిన్నగా అనిపిస్తా 
కానీ శైలి, సరళతల విషయంలో వీటికివే సాటి. 


అలాగే ప్రమాణశాస్తానికి సంబంధించి ప్రమాణలక్షణం, కథాలక్షణం అనే రెండు 
రచనలు కూడా చేశారు. ప్రమాణలక్షణమంటే వేదవ్యాసులు రాసిన బ్రహ్మతర్మం యొక 
సమగ్ర చిత్రం. పరీక్ష నిదర్శనం మొదలైన సమగ్ర అంశాలను నిరూపించేది ఈ గ్రంథం, 
కథా లక్షణమనేది 25 శ్లోకాలతో నిండి వేదాంతచర్చ స్వరూపాన్ని చూపించే కృతి, 


వాదం, జల్పం, వితండ అనే కథాప్రభేదాలతో చర్చయొక్క విధి విధానాల్నీ, ప్రశ్నించే 
వాళ్ల లక్షణాన్నీ సదాగమాల వివరాల్నీ స్ఫుటంగా తెలిపేలా మరో విశిష్టమైన “ప్రమాణ 
లక్షణం' అనే కృతిని కూడా ఆయన అందించారు. యిటువంటి ప్రమాణ ప్రమేయ విశ్లేషణ 
యింకే దార్భనికులూ చేయలేదు... మధ్వులు తప్ప. అద్వెతదర్శనం భాట్టమీమాంసకుల 
ప్రయాణప్రక్రియను, విశిష్టాద్వెతదర్శన- ప్రాభాకర మీమాంసను అలవర్చుకున్నారే తప్ప, 
వారిదైన ప్రమాణ మీమాంసలేదు. కాని ద్వైతదర్శనం అలా కాదు. ఇలా ప్రమాణ లక్షణం, 
కథాలక్షణం, ఖండనత్రయం రచించాక వాటిలోని వాదసారళ్యాన్ని అందరికీ అర్ధమయ్యేలా 
ఒక మార్గదర్శకకృతిని కూడా రచించారు. అదే 'విష్ణుతత్వ వినిర్ణయం' అని, 'ప్రకరణరాజు' 
అని ఖ్యాతి పొందింది. దానిలో 'అహం బ్రహ్మాస్మి, 'తత్వమసి' మొదలైన సకల అద్వెక 
బోధనల్నీ చూపించే స్తుతి వ్యాఖ్యలన్నీ ఎలా పరస్పరం విభేదిస్తాయో వివరించే వర్ణనలే 
విస్తారంగా ఉన్నాయి... 

చాతుర్మాన్య దీక్ష వూర్తయింది. కార్తీక పౌర్ణమినాడు కూడిపాడి నుండి 
బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆ రోజు వదృతీర్థులు భయంతో కాసరగోడలోనే 
కావ్‌మఠం వైపు పలాయనం చేశారు. అప్పటికి గ్రామస్థులంతా కలసి అతను అపహరించిన 
(గ్రంథాలన్నిటినీ తిరిగి మధ్వాచార్యులకు సమర్పించటానికి వచ్చారు. కాని మధ్యులు 
అలా స్వీకరించక ఆ విషయం ఆ ప్రాంత రాజు దృష్టికి వెళ్లేలా చేసి అంతటి హేయమైన 
చర్యకు మరోసారి ఎవ్వరూ పాల్పడకుండా జాగ్రత్త తీసుకోవలసిందని సందేశం ఇచ్చారు: 
ఆ తరువాత అక్కడనుండి సవ్యోద్రి ప్రాంత కోరికమేరకు ణ్‌ 
ప్రాంతానికి వెళ్లారు. bps నం 


140 జ్ఞాన జ్యోతి” 


భారత రచన 

ప్రూర్ణవజ్ఞలు పాల్గొన్న ఒక నిండు పండితసభలో కవులు కొందరు ఒక కోరిక 
“మీరు ఊహాతీతమైన శాస్త్రపాండిత్యాన్ని కలిగి ఉన్నారు. ఇదే ప్రావీణ్యాన్ని 

విషయంలో కూడా చూడాలని మా కోరిక”, 

ఇలా అడిగిన వాళ్లల్లో మధ్వాచార్యుల పట్ల అసూయతో మండిపోతున్నవాళ్లు కూడా 

అప్పటికప్పుడే మధ్వాచార్యులు తమ కావ్యప్రతిభని కూడా అసాధారణమైన 

(ప్రదర్శించారు. 

ధ్యాయేత్తం పరమానందం యన్మాతా పతిమవాదపరమానందమ్‌। 

ఉజ్ణితపరమానం దంపత్యద్యాద్యాశ్రమైః సదైవ పరమానందమ్‌॥ 

...ఈ శ్లోకంతో ప్రారంభించి మహాభారతంలోని కృష్ణుని సర్వోత్తముడుగా 

కావ్యగానం చేశారు. ప్రతి శ్లోకంలోనూ ఒక యమకం. ఒక్కొక్క శ్లోకంలోను 

రకమైన యమకం. ఇలా యమకాలంకారాలతో 18 పర్వాల మహాభారత సౌందర్యాన్ని 

శ్లోకాల్లో వర్ణిస్తూ ఆయన కావ్యగానం చేస్తే సభంతా ముగ్ధమైపోయింది. 

అలాగే సభని ఆశ్చర్యానందాలలో ముంచిన మరో శ్లోకం ఇలా ఉంది. 

భాభాభాభాభాభాభాభాభాభాభాభాభాభా। 

భాభాభాభాభాభాభాభాభాభాభాభాభాభా॥ 

ఇదొక అద్భుతమైన యమకాలంకార శ్లోకం. సంస్కృత సాహిత్యంలో ఇదొక 

రచన. సభ కోరిక మేరకు ప్రతి ఒక 'భా' అక్షరానికి పూర్ణప్రజ్ఞులు కొత్త 


మధ్వాచార్యులు దాన్ని గుర్తించి, “నువ్వు కళింగ ప్రాంతంలోనే తత్వప్రచారం చేస్తు 
శ్రీహరిని ఆరాధించు. ఏదో ఒక సమయంలో నీకు అక్కడి రాజ్యాధిపత్యం 
రాజు లేకుండా పోయి అరాచకం ఏర్పడినప్పుడు అలా ప్రాప్తమవుతుంది. అప్పుడు న్య 
సమర్థవంతంగా పాలించి, దేశాన్నీ, ప్రజల్ని రక్షించాలి... సన్యాసికి రాజ్యభారం 
అనే సందేహం వద్దు. ధర్మం దారి తప్పుతున్నప్పుడు సమర్భులైనవాళ్లు ఎవరైనా స్వ 
పాలించవచ్చు. లేకపోతే భగవంతుడు మెచ్చడు....మా అనుగ్రహం ఎప్పటికీ శ 
కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. ఆ రాజ్యానికి తగిన ఉత్తరాధికారి దొరి: 
ఇక్కడికి వచ్చేయండి. అలా వచ్చేటప్పుడు అక్కడ కోశాగారంలో ఉన్న మూల సీ 
'ప్రతిమల్ని కూడా తీసుకురండి. ఆ విగ్రహాలు స్వయంగా సీతారాముల చేత బ్ర: 
అనుగ్రహించబడి పూజించబడినవి. హనుమంతుడిగా ఉన్నప్పుడు మేం వాటిని వు 
ఇప్పుడు గజపతి కోశాగారంలో ఉన్న ఆ విగ్రహాలు మీ ద్వారానే మళ్లీ నాకు లభిస్తాయి. 
నరహరి తీర్థులు కళింగ దేశానికి వెళ్లిన కొంత కాలానికి గురువు చెప్పిన పరిస్థితి ఏర్ప 
రాజు సంతానహీనుడై చనిపోయాడు. ఏ క్షణంలోనైనా శత్రువులు దాడి చేస్తారే 
భయం పట్టుకుంది వాళ్లకి. రాజపత్ని ఒకామె గర్భిణిగా ఉన్నప్పటికీ తక్షణమే 
రావటానికి అర్హులైనవాళ్లెవరూ కనపడలేదు. ఆ సమయంలో వాళ్ల దృష్టి మ 
ప్రచారం చేస్తున్న నరహరి తీర్థులమీద పడింది. 
అప్పటి పరిస్థితిలో రాజ్యభారాన్ని నిర్వహించవలసిందిగా మంత్రులు వెళ్లి నరహరి | 
తీర్యల్ని ప్రార్థించారు. ఆయన వారి ప్రార్థనను అంగీకరించి రాజ్యభారాన్ని స్వీకరించారు. 
(ప్రపంచ చరిత్రలో రాజైన నన్న్యాని బహుశా నరహరితీర్థులు ఒక్కరే. al 
మధ్వానుగ్రహం వల్లనే జరిగిందని నరహరి తీర్థులకు అర్థమయింది. 


అలా ప్రయాణం చేస్తూ తనతో వాదానికి దిగిన దుర్వాదులందరినీ ఓడిస్తూ వెళ్లారు. 
కాసరగోడ దగ్గర లోనే మధూర అనే దేవాలయంలో రాత్రికి బస చేశారు. తెల్లవారు 
(నే ప్రాతసంధ్య కార్యక్రమం ముగించుకుని మధ్వాచార్యులు బయలుదేరారు. 
శిష్యుడు తులసిమాలను గురువు మెడలో అలంకరింపచేస్తే, మరొకరు శుచిగా గురువుల 
రన పెట్టెను తలమీద పెట్టుకున్నారు. ఇంకొకరు ఆయన దండకమండలాల్ని 
ఏ. ఇంకొక యువశిష్యుడు గురువుల గ్రంథభారాన్ని స్వీకరించాడు. దేవస్థానం 
ణ మోగింది. అదే ఆదేశంగా భావించి వూర్ణప్రజ్ఞులు ప్రయాణం 
కంభించారు. ఒక శిష్యుడు ఆయనకి తెల్లటి గొడుగు పట్టాడు. మరొక శిష్యుడు 
థన ముందు కూర్చుని ఆయనను తన భుజాలమీద కూర్చుని పెట్టుకుని నడవటం 
కంభించాదు. చూడటానికి అతడు గురువుని మోస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ 
రించేవాడు, కూర్చున్నవాడు... అన్నీ కూడా ముఖ్య ప్రాణులే. అసంఖ్యాకంగా ప్రజలు 
ర వెనుక వెళ్తున్నారు. 
వాళ్ల రాకను తెలుసుకొని జయసింహ రాజు తానే స్వయంగా వచ్చి, వాహనం దిగి 
0 నడకన పూర్ణప్రజ్ఞుల దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనంతరం 
వారిని ముందుంచుకొని గజ, తురగ వగైరా వాహనాలతో ఊరేగింపుగా విష్ణుమంగళ 


కక్కడ ఒక పెద్ద జనసాగరం ఎదురుచూస్తోంది. ఎక్కడెక్కడి జనం 
న చూడటానికి గుమిగూడారు. వారి శిష్యవర్గం గురువులు 


౧ ఉట్టివడుతున్న ఆ తేజోమూర్తిని చూసి అందరూ భక్తి పారవశ్వంలో 


జగత్‌ గురువు విశ్వరూపం 

అందరికీ ఆయన్ని దగ్గరి నుంచి చూడాలనే. కాని జనాల్ని తోసుకునిముంద్రుక్ష 
వెళ్లే శక్తి అందరికీ లేదు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ముందుకు ప్రోక్ష్య 
పోతున్నారు. 


ప్రజల మనసు గ్రహించిన మధ్వాచార్యులు తక్షణమే ఒక విశిష్టమైన యోగశక్తి 
ప్రదర్శించారు. 

అద్భుతం! 

ప్రతి ఒక్కళ్లకీ తమ ఎదురుగా మధ్వాచార్యులు నిలబడ్డారా అనిపించింది. ఆయన 
వక్షస్థలం పైభాగం ప్రతి ఒక్కళ్లకీ కళ్లెదురుగా స్పష్టంగా కనబడుతుంటే తన్మయత్వంతో 
“ఆహా! అనుకుంటూ నమస్కరిస్తూ మురిసిపోయారు. ఇలాంటి సకల సిద్ధుల 
మధ్వాచార్యులు మాత్రమే. జరిగిందేమిటో తెలుసుకున్న తరువాత ప్రజలంతా 'యుగ 
పురుషులుగా పూర్ణవజ్ఞల్ని కీర్తించారు. 

మధ్వాచార్యుల ప్రశస్తి విస్తృతంగా దేశమంతా పాకింది. వాళ్లు వెళ్లిన ప్రతిచోటా 
వారిని చూడటానికి ప్రజలు తండోపడండాలుగా వచ్చేవారు. వారిని చూసిన వెంటనే 


“మనం విన్న దాని కంటే ఎంత ఉన్నతమైన వీరు” అని ఆశ్చర్యానందాలలో 
మునిగిపోయేవారు. : 


భాగవత ప్రవచనం 


మధ్వాచార్యులు తమ చాతుర్మాస దీక్ష ప్రారంభంలో సాగించిన 
సత్వరహితంగా సలికులకి తోచే, వారి ప్రవచనంలో ట్రం విషయ లి 
పురాణం. ఆ పురాణమంతా శ్రీకృష్ణుని జీవిత చరిత్రే. పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలం 
ముక్తి పురాణాన్ని చదివే బాధ్యత శిష్యాగ్గేసరులైన హృషీకేశ తీర్భులది. హృషీకేశ తీరులు 
మధ్వాచార్యులు ప్రవచనం చేసేవారు. 


క యథార్థ పరిజ్ఞానం వేదాల తాత్పర్యాన్ని అర్ధం చేసుకోవడానికి అపారంగా 
శ్రరిస్తాయి. అయితే ఇవి సామాన్యులకు క్లిష్టమైనటువంటి భాషలో వ్యాసులవారు 
వీటి మర్మం పామరులకు అర్థమయ్యేలా పురాణాలకు కూడా ఒక భాష్యాన్ని 


గ అలస్యం చేయలేదు. వ్యాసదేవులను స్మరించుకొని శ్రీమద్భాగవత తాత్పర్య 
గాయాన్ని రచించారు. నిజానికది సమగ్ర పురాణ ప్రపంచ విశ్లేషణ. 


'లికుచ వంశం అనేది అప్పటి విద్వాంసుల వంశాల్లో ఒకటి. తపస్సు, కవిత్వం 
రలైన సద్గుణాలకి నిలయమని ఆ వంశానికి పేరు. ఆంగీరస గోత్రీకులైన ఆ వంశస్థుల్లో 
ణ్య పండితులని ఒక జ్ఞాని ఉండేవారు. ఆయన భార్య ఎంతో అనుకూలవతి. 
అన్యోన్యమైన దాంపత్యమైనప్పటికీ వారికి పుట్టిన పిల్లలందరూ వెంటవెంటనే 
పోతూ ఉండేవారు. విధి ఎంత విచిత్రమైంది! 
వాళ్లకి ఎప్పటికన్నా తమకి ఒక కొడుకు పుట్టాలని కోరిక. ఆమెకు శ్రీకృష్ణుడంటే 
To వయం (కు re) లన న్‌ా 

పన్నారు. అలా వాళ్లిద్దరూ స్థిరమైన మనస్సుతో, అకుంఠిత దీక్షతో శంకర 

ఏల్ని సేవించారు. శ్రీహరి సర్వోత్తముడైతే హరుడు మనోనియామకుడైన విద్యా 
దేవత. వాళ్లిద్దరి అనుగ్రహంతో సుబ్రహ్మణ్య దంపతులకి ఒక కొడుకు పుట్టాడు. 
పిల్లవాడిలో గోచరించిన అపూర్వ లక్షణాలను బట్టి అతనికి 'త్రివిక్రమ' అని పేరు 

పెట్టారు. కొన్ని మాసాల్లోనే మరో కొడుకు పుట్టాడు. ఈ కుగ్రవాడికి 'శంకర' అని పేరు 


వయసు వస్తున్నకొద్దీ వాళ్లిద్దరిలోని అసాధారణ ప్రతిభ నలుగురినీ ఆకర్షించేది. 
ుడిది విచిత్రమైన కావ్యప్రతిభ. అతని మొదటి మాటే ఒక కావ్యం. చిన్న 
లోనే త్రివిక్రముడు రచించిన 'ఉషాహరణం' అనే కావ్యం విద్వాంసుల ప్రశంసల 
ది. యుక్తవయసు వచ్చేనాటికే అతడు త్రివిక్రమ పండితుడుగా గుర్తింపు 


కవిత్వంలో లాగానే వేదాంతంలో కూడా అపారమైన జ్ఞానాన్ని త్రివిక్రమ పండితులు 
“కరించుకున్నాడు. ఒకరోజు అతడి గురువులు అద్వైత వేదాంత పాఠం చెప్తున్నప్పుడు 
'పళ్నించాడు. “ఈ మాయ పరికల్పన తర్మసమ్మతమైంది. కాని ఏ విధంగానూ 
ఒవుకోవడానికి సాధ్యం కావటంలేదు. దీనికి మీరేమైనా వివరణ ఇవ్వగలరా...” 


జ్యోతి” ుద్వాచార్య 145 


ఇలా త్రివిక్రముడు సంధించిన ప్రశ్నలకు గురువు ఆనందపడుతున్నారు కస్ట 
సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాంటి రోజులలోనే ఒకసారి భాను అనే పాభాక 
మత పండితుడొకడు త్రివిక్రముడితో పోటీలో ఓడిపోయాడు. 
అద్వైత మతంలో ఒక లక్షా ఇరవై ఐదు వేల గ్రంథాలు ప్రచారంలో ఉన్నారు, 
విచిత్రమేమిటంటే, అన్ని గ్రంథాల్లోనూ త్రివిక్రముడికి అసాధారణమైన పాండిత్యం అబ్బింది 
యుక్తవయసులోనే 'విద్వత్‌శేఖరుడు' అనిపించుకున్నాడు. తండ్రికి కొడుకు పట్ల అవ్యాజ్యమైన| 
(ప్రేమ, అభిమానం. ఒకరోజు తండ్రి కొడుకును పిలిచి “భగవంతుడు నిర్గుణుడు అని 
ఆరాధించడం శోభస్మరం కాదు. ముక్తి అనేది జ్ఞానము, ఆనందము మొదలైన pa: | 
కూడి ఉండేది. నిర్గుణోపానన వల్ల అంతటి ముక్తి సాధ్యపడదు. అలాంటి ముక్తి 
న గుణపూర్చుడైన వాసుదేవుణ్ణే భజించాలి. నువ్వు కూడా అలానే చేయి.” 
అచ్యుత ్రేక్షులు వారి అంత్యకాలంలో గురువులకిచ్చిన సందేశాన్ని జ్ఞప్తికి తెస్తుంది. 
అంటే ఆలోచించినవారికి బ్రహ్మ నిర్గుణాత్మకమైన వాదన నచ్చదు, క 
ఒకవైపు మాయావాద దుర్హటం అనే భావాలు, మరోవైపు నిర్గుణ బ్రహ్మ కల్పనను! 
నిరాకరించాలన్న తండ్రి ఆదేశం. ఎటూ తేల్చుకోలేని స్థితి. ఈ దశలో ఆయన నిర్గుణోపానన 
ప్రతిపాదించే మాయావాదుల వాదాన్ని మరోసారి అధ్యయనం చేశారు. 
త్రివిక్రమ పండితులు ఇలా డోలాయమాన స్థితిలో ఉన్న సమయంలో 
అతని తమ్ముడు 
శంకర పండితులు మధ్యుల ప్రవచనం వల్ల ప్రభావితులై ఆయన శిష్యరికం స్వీకరించారు. 
ఒక శుభ ముహూర్తంలో త్రివిక్రమ పండితునికి వివాహం జరిగింది. 
హన rts కాని... “ఏ వాదం సరైనది? ఏ సిద్ధాంతాన్ని 
అనుసరించాలి" అన్న విషయంలో సందిగ్ధ స్థితి మాత్రం మనుసులోంచి తొలగిపోలేదు. 
అనేకసార్లు ఈ విషయం మీద మనస్సు గురయే 
సరైన మార్గం? ఏ తత్వాన్ని నేను See: వ 
5 = అన్న ప్రశ్న మస్తిష్మాన్ని 


నికీ పొంతన లేదు. ఇంత పరస్పర వైరుధ్యం వున్న భాష్యాల్లో ఏ భాష్యం ప్రామాణికమని 
లం?... పోనీ, అన్నీ అధ్యయనం చేద్దామంటే అది పూర్తిగా మరింత గందరగోళ 
నిప్ప పయనించటం మాత్రమే అవుతోంది... ఇదంతా ఎందుకు? కొన్ని తరాలుగా 
౧వరగా వచ్చింది కాబట్టి శంకరభాష్యం ఒక్కటే చదివితే సరిపోతుందేమో! మరి 
నికి విరుద్ధంగా వచ్చిన భాష్యాలన్నీ అర్ధరహితమేనా?... పోనీ భాష్యాల సంగతి పక్కన 
నేరుగా ఉపనిషత్తుల అధ్యయనం సాగిస్తే?... అదెలా సాధ్యం? (బ్రహ్మసూత్రాలు 
ర శాస్త్రాలలో (ప్రతిపాదించబడిన మార్గాన్ని కాదని మరో రకంగా ముక్తి ఎలా 
తుంది?... జ్ఞానము, ఆనందము తదితర గుణాల పూర్ణన్వరూవుడు, 
తు , సర్వ శక్తిమంతుడూ, సర్వజగత్తుకీ ఆధారభూతుడూ అయిన భగవంతుణ్ణి 
సే శాస్త్ర సమ్మతం. అంతటి విశ్వరూప శక్తిని నిరాకారుడని ఎలా భావించటం? 
కడు ఎలాంటి ఆకారమూ లేని ప్రకాశం మాత్రమే అన్న మాట నమ్మదగినదేనా?... 
| కేదంటే, ప్రకాశం లేని స్వరూపాన్ని ఉద్దేశించే బ్రహ్మోపాసన సాగిద్దామా అంటే, అది 
ంధకారాన్ని ఉపాసించటమే అవుతుంది కదా! అందువల్ల లభించే ముక్తిని అంధ తమస్సే 
ల్సి వస్తుంది కదా!...” ...ఇలా అనేకసార్లు తర్జన భర్జన పడ్డాడు. 
చివరికి, “బ్రహ్మ నిర్గుణత్వవాదన సంతృప్తికరంగా లేదు. ఇందుకోసం మనకి 
వలసిన స్మృతిపరమైన సదాచారాన్ని ఆచరిస్తూ, వేద, పురాణ, భారత, భాగవతాలను 
౦ చేస్తూ వాటిల్లోంచి మనకి అర్ధమయినంత అర్థం చేసుకొని ముకుందుణ్ణి 
ఇంచి అలానే చేయటం ఆరంభించాడు. 
అలాంటి రోజుల్లో ఒక రోజున పూర్ణప్రజ్ఞుల గురించి వినటం తటస్థించింది. 
నిక్రముడిలో జ్వలిస్తున్న తత్త్వవిచారం అతణ్జి మధ్వుల ప్రవచనం వినేలా చేసింది. 


అద్వెతమత పండితులంతా కలిసి త్రివిక్రమ పండితుడి దగ్గరకి వెళ్లారు. “స్వామీ! 
హర్పవజ్యులనే మహా చతురుడొకరు, పరంపరాగతంగా వస్తున్న మన అద్వైత సిద్ధాంతాన్ని 
శ సాధారణ మాయావాదంగా వర్ణించి ఖండిస్తున్నారు. మీరు మహాపండితులు. మీరు 
శ హూర్ణష్య్యల్ని ఎదిరించి, ఓడించగలవారు లేరు. మీరు చొరవ తీసుకుని మధ్వాచార్యుల్ని 
ళసిద్ధాంత వాదనలో ఓడించి పరంపరాగతంగా వస్తున్న అద్వెతవాద సౌధాన్ని 
భాం? 


త్రివిక్రమ పండితుడికి తెలీదు - తాను నిజంగా మధ్వుల్ని గెలవగలడో లేదో 
ఏం చేయాలి? ఇంతలో ఒక సభలో మధ్వుల శిష్యులు తారసపడ్డారు, చర్చ జరిగిం 
త్రివిక్రమ పండితుల వాగ్ధాటి ముందు వాళ్లు నిలవలేకపోయారు. అద్వైత పండిత 
హర్షధ్వానాలు చేశారు. ఇక మధ్యుల్ని కూడా త్రివిక్రమ పండితులు సునాయాస్రంగ్గా 
జయించేస్తారన్న నమ్మకం వాళ్లలో పెరిగింది. 

కాని, త్రివిక్రమ పండితుడికి అలా అనిపించటం లేదు. ముందుగా నేను మధ్యవ్షశ్ర 
గ్రంథాలను చదివి అర్థం చేసుకోకుండా, మధ్వులతో వాదానికి దిగటం ఎలా సమంజసం? 
అనుకున్నారు. 

వెంటనే తమ్ముడైన శంకర పండితుల్ని అడిగారు. “నువ్వు మధ్వులకి ప్రియశిష్యుల్లో 
ఒకడివి కదా! మధ్వ మత గ్రంథాలను చదివే అవకాశం నాకు కల్పించగలవా?” 

నిజానికి తమ్ముడికి గల ఒక బాధ్యత మధ్వ భాండాగారాన్ని పరిరక్షించటం, 
సులువుగానే త్రివిక్రమ పండితుల అధ్యయనం ప్రారంభమయింది. (శంకర పండితుల 
పట్ల మధ్యులకున్న పూర్ణవిశ్వానం ఎలాంటిదంటే, ఆయన తన దగ్గర శిష్యరికం 
తీసుకున్నప్పటికీ శంకర పండితుని పేరు మార్చుకోమని చెప్పలేదు. అలాగే కొందరు 
అద్ధెతులు తమ గ్రంథాల్ని కొన్నింటిని తస్మరించినప్పటికీ, శంకర పండితుల మీద నింద 
పడనీయలేదు. పైగా జయసింహ రాజు నుండి గ్రంథాలు తిరిగి వచ్చాక వాటి బాధ్యతను 
మళ్లీ శంకర పండితులకే అప్పగించారు. ఎంతటి బెన్నత్యం?) 

త్రివిక్రమ పండితులు ప్రతిరోజూ రాత్రి పూట ఇంట్లో అందరూ నిద్రపోయాక 
మధ్వమత సిద్ధాంత గ్రంథాలను అధ్యయనం చేయసాగారు. 

ఒక రోజు... 


రెండు రోజులు... 


రోజులు గడుస్తున్న కొద్దీ గ్రంథాల లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ తనలో ఇంత కాలంగొ 
సాగుతున్న సందిగ్ధస్థితికి తెరపడుతున్నట్లనిపిస్తోంది. తాను ఎదుర్కొంటున్న అనేక ప్రశ్నలకి 


ఇస్తూ వచ్చింది. లోతుల్లోకి వెళ్లిన కొద్దీ వెదుకుతున్నదేదో లభిస్తోందన్న ఆనందం, 
ళ్ళ త్రివిక్రమ పండితుల్ని ఆవహించాయి. 

ఆ అధ్యయనంలో త్రివిక్రమ పండితుడికి తన తండ్రిగారు ఇచ్చిన సందేశమాహాత్మ్యం 
నుయింది... “భగవంతుడి యొక్క గుణ పూర్ణత్వాన్ని ఉపాసించటమే పరమపద 
సనం. భగవంతుణ్ణి నిర్గుణుడిగా ఎంచి ఉపాసించటం అర్థరహితం...” 
ఒక్కసారిగా అంధుడికి చూపువచ్చినంత ఆనందం త్రివిక్రమ పండితుడిలో పరవళ్లు 


శ్ఞనోరయమైంది. 

“మధ్వులే నా స్వరూపోద్ధారక గురువులు” అన్న నిర్ణయం మనసులో మొలకెత్తింది. 

అలా నిర్ణయించుకున్నాక మధ్వాచార్యుల దర్శనానికి త్రివిక్రమ పండితులు 

ద్ధమయ్యారు. ఈ వార్త తెలిసిన అద్వెత పండితులంతా మధ్వాచార్యుల్ని వాదంలో 
డానికే త్రివిక్రమ పండితులు వెళ్తున్నారని సంబరపడ్డారు. 


త్రివిక్రమ పండితుల మనస్సులో వున్నది వేరు. “నేను నేరుగా మధ్వులతో వాగ్వాదానికి 
టంవల్ల వారి గ్రంథాల్లో చదివిన సంగతులను వారి ముఖతః ఉపదేశంగా పొందటం 
ఏంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి...” 


లో గ్రంథాల సమర్పణ 
సరిగ్గా ఇదే సమయంలో- 
నాం రాగ అక్కడ 


రాజసభలో గురురాజులు 


పండితులు ప్రజలు పాల్గొన్న ఆ సభలో మధ్వాచార్యుల పాదాల దగ్గర జయసింహ 
రాజు కూర్చుని వున్నారు. సభ జరుగుతున్న ప్రదేశం త్రివిక్రమ పండితులుండే విష్ణుమంగళ్ల 
గ్రామానికి ఒకటి-రెండు మైళ్ల దూరం మాత్రమే. 

ఏ మధ్వ గ్రంథాలు చదవటం వల్ల తనలో తత్త్వ విచారానికి సంబంధించిన 
'డోలాయమాన పరిస్థితి మబ్బులు విడిపోయినట్లు విడిపోయి, దిశానిర్దేశం జరిగిందో 
గ్రంథాల సృష్టికర్తని చూడటానికి త్రివిక్రమ పండితులు మహోత్సాహంతో ఆ 
విచ్చేశారు. 


నిండు సభలో బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతున్న పూర్ణ ప్రజ్ఞులను చూడగానే 
పండితులకి శరీరంలో అణువణువూ భక్తి ప్రపత్తులతో పులకించిపోయింది. ఆ 
మధ్వుల పాదాల వద్ద కూర్చొని ఉపచారాలు చేస్తున్న జయసింహ రాజునుద్దేశించి 
పండితుల నోట ఆశువుగా ఒక ఆశీఃశ్లోకం వెలువడింది. 

న్వః నుందరీ భుజలతా వరిరంభణీధోః పారందరీభజంతి యం భజతాం భుజిష్టా. 

ఆనందళీర్ణ భగవత్పాద వద్భరేణు! స్వానందదోభవతు తే జయనింవా భూప 

(జయసింహ రాజా! ఆనందతీర్థ భగవత్సాదుల పాదపద్మముల ధూళి మీకు ముక్తిని 
కరుణించనీ; ఇది ఇంద్రుడంతటి పరమ ్రేష్టులకు లభించే మహా భాగ్యం.) 

అలా మధ్వ సిద్ధాంత (గ్రంథాలు ఆకళింపు చేసుకోవడం 
ఆకర్షితుడైన అద్వెత పండితుడు త్రివిక్రమ పండితులు. ద్వాానర్వకక్త క 


ప్రుందలించటానికి బదులు వారి పట్ల గురువు ప్రదర్శించే సానుభూతి వారికి 
గ పట్ల కకీ పెరగటానికి కారణమయ్యేది. 

జ్ఞనాసక్తులైన వారికోనం నిత్యం శిబిరంలో జ్ఞానకార్యం నడిచేది. మఠాల్లో 
రా సాగుతుంటేనే సమాజానికి మఠాలు దిశానిర్దేశం చేయగలిగి ఉంటాయి. 
౫ 0 సన్నాసులు సమాజానికి ఆదర్శప్రాయులు కాగలుగుతారు. 


అనుదినం దేవస్థానానికి కుడివైపునున్న చక్రతీర్థంలో స్నానం చేసి, అనుష్టానం 
ఇ చేసుకుని, మధ్వాచార్యులు పూజ ప్రారంభించే ముందు, నిర్మాల్య విసర్జన పూజు 
రంభించేవారు. ఆ నిర్మాల్య పుష్పాలలో నెయ్యిలా ఘనీభవించిన పదార్థాన్ని శిష్యులు 
ంచేవారు. నిజానికి అది అమృతమనీ, పూజ ప్రభావంవల్ల అమృతం నిర్మాల్యంలో 
నీ తెలినినవ్వుడు శిష్యులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయేవారు. 
ర్వుల ఆచారం ప్రకారం సూర్యోదయానికి ముందే దేవుని ప్రతిమ దగ్గరుండే 
ర్మాల్యాన్ని విసర్జించాల్సి ఉంది. నిర్మాల్యాన్ని విసర్జించాక నిర్మాల్య తీర్థాన్ని పూర్ణప్రజ్ఞులు 
0 శష్యలిచ్చే వారు... శాస్త్రాలలో చెప్పినదాని ప్రకారం, నిర్మాల్యతీర్ణ సేవనం పన్నెండేళ్ల 
వవాన వ్రతానికి సమానం. 
ఈ కార్యక్రమం ముగిశాక, గురువు యోగవీఠంపై కూర్చొని ప్రవచనం 


చేసేవారు. అభిషేకం అయ్యాక గంధం, తులసి, పుష్పాలతో భగవంతుణ్ణి పూ; 
క్రమంగా షోడశోపచార పూజలు పూర్తిచేసి ఆరు ఇతర ఉవచారాలను క్ర్యూ 
సమర్పించేవారు. (ప్రతి పూజలోనూ 'అహింన, సత్యం, అస్తేయం, బ్ర; 
అపరిగ్రహం, శౌచం, తుష్టి, సర్వసమర్పణ' అనే ఎనిమిది భావాలు తొం 
పూజ పూర్తయ్యాక మధ్వులు గంధాక్షతలు ధరించి మందహాస ముఖంలో ఆసీః 
“శ్రీహరి 'ప్రీతుడు' అయిన ఆ అపూర్వ తేజోమూర్తిని చూడటం కోసం భక్తులు 
అర్రులు చాచేవారు. 


భోజనమయ్యాక రత్నకంబళి వేసిన పీఠంమీద కూర్చొని సభామంటపంలో వేదశాస్థ 
సంభాషణలతో విద్వాంసుల్ని ఆనందపరుస్తూ శాస్త్రచర్చ చేసేవారు. అలా వ్యాఖ్యానం 
చేస్తున్న మధ్వాచార్యుల్ని చూసి ప్రజలు వేదవ్యాసదేవులే దిగివచ్చారు కదూ! 


ప్రవచన వైభవం 

విమ్ణమంగళానికి సమీవంలో కుడిత్‌ అనేది వేరొక గ్రామం. ఒకరోజు ఆ 
ప్రాంతవాసులు వచ్చి తమ ఊరివారికి కూడా మధ్వాచార్యుల ఉపదేశం వినే భాగ్యం 
కలిగించాలని ప్రార్థించారు. 


మధ్వాచార్యుల ప్రవచనం ఇలా సాగుతోంది: 


=... నారాయణుడే పరదైవం. అనంతమైన గుణాల పరిపూర్ణ రూప 
ప్రక ఆయన్ని బ్రహ్మ అంటాం. సకల వేదాలు న bere 
స్పష్ట స్థితి, లయ కారకుడూ, నియమనం, జ్ఞానం, అజ్ఞానం, యు కా 
సకల స్థితిగతుల కారకుడూ ఆయనే. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వ 
భాసీతుడు, సర్వతంత్ర స్వతంత్రుడు. రామాయణ, మహాభారత భాగవతాది సకల శాస్త్రాలు 
శయన సర్వోత్తమతత్వాన్నే చాటుతున్నాయి... శాస్త్ర శబ్దాలలాగానే ముల్లోకాల్లోని శబ్దాలు 
థన మహిమలనే పాడుతున్నాయి. సకల వర్ణాత్మక శబ్దాలు, భేరీనాదం, సముద్ర 
పక్షుల కిలకిలారావాలు మొదలైన ధ్వని నిండిన శబ్దాలన్నీ ఆయన గొప్పతనాన్నే 
“అతని పత్ని మహాలక్ష్మి గగనానికి, జడ ప్రకృతికి తదితరాలన్నిటికి అభిమాని 
య, దేశకాలాది వ్యాప్తిలో ఆయనకి సమానురాలనిపించుకొన్నది. గుణపరిపూర్ణత్వంలో 
త్రం భగవంతుని తర్వాతే. బ్రహ్మవాయు మొదలైన బుజువులు, గరుడశేషాద్రి తదితర 
జీవులలో భగవంతుడైన శ్రీహరికి దాసానుదాసులు. ఆయన మాత్రం ఎప్పటికీ 
నాశము లేనివాడే. ఇతరులు మాత్రం ఎల్లప్పుడూ అస్వతంత్రులే... ఏ ఇతర దేవతలని 
స్తుతించే శాస్రాలలోని వాక్యాలయినా వారి అంతర్యామి అయిన శ్రీహరికే చెందుతాయి. 
ందరిలో వుంటూ వారి వారి చేత వివిధ కార్యాలు చేయించేవాడు ఆయనే. వారందరిలో 


నన eter టకా 
నవి పౌరుషేయాలయితే, అట్లా కానివి అపౌరుషేయాలు. వేదాలు 


Es షేయాలు, కాని మహాభారత, భాగవత గాథలు పౌరుషేయ ఆగమాలు. ముఖ్యంగా 
153 


మహాభారతం పౌరుషేయం అయినప్పటికీ వేదాలకన్నా ఎక్కువ. కారణం - అద్రి వేదాలను 
ప్రతిపాదించిన భగవంతుడి విశిష్టకృతి కావటమే... మహా భారతంలో కూడా భ్రగ్వక గ్గ 
విష్ణుసహస్రనామాలు అత్యంత శ్రేష్టమైన భాగాలు. భగవద్గీత అనేది భగవంతుని సం 
అయితే, విష్ణుసహస్ర నామాలు భగవంతుని స్తోత్రాలు. ...ఆగమాలలో పరస్ఫర విక్ర 
లేదు. అయితే వాటి తాత్పర్యం గ్రహించాలంటే వాటిని ఉపక్రమ, ఉపసంహార 
తాత్పర్య నిర్ణాయక లింగాల నేపధ్యంలో సమన్వయం చేసుకోవాలి... సమాధి, దర్శ 
గుహ్యం అన్న భాషాత్రయంతో కూడుకొన్న వాటిని సరిగ్గా అర్థం చేసుకొంటే 
ఏకత కనబడుతోంది... ఇవన్నీ చెప్పేది శ్రీహరి సర్వోత్తమ తత్వాన్నే 


జీవుడు స్వయంగా చేసుకొనే తత్త్వవిచారంలో ఇతర దార్భనికుల విచారం 
సుకోలేకపోతున్నాదు. కొన్ని దర్శనాలలో సర్వం శూన్యం. మరికొన్ని దర్శనాల్లో 
నమొకటే సత్యం. జడత్వం మిథ్య. ఇంకొన్ని దర్శనాల్లో జడమొకటే సత్యం. చేతన 

కొంతమంది పరమాత్ముని మాత్రం ఒప్పుకొని మిగిలిన దేవతల్ని వారికన్నా 
న్నమంటారు. కొందరు ఆత్మను 'అణువు' అని అంటే మరికొంతమంది అతన్ని 'వ్యాస్తడు” 
ఆత్మ యొక్క పరిమాణం దేహం యొక్క ఆకారాన్నిబట్టి మారుతుందని కొందరి 
ఛం. జీవాత్ములు అణువులు అయితే వాటికన్నా భిన్నమైన పరమాత్మ వ్యాపించేవాడు 
న్నది నిజమైన సిద్ధాంతం... 

“కొంతమంది (ప్రకృతి కారణత్వాన్ని (వ్రతిపాదిస్తారు. మరికొంతమంది 
రణత్వాన్ని వ్రతిపాదిస్తారు. ఇంకొంతమంది కాలము, గుణము మొదలైన 
లను చెప్తారు. (ప్రకృతి మొదలైనవి జడ పదార్థాలు కాబట్టి వాటికి జ్ఞానం, 
మొదలైన గుణాలుండవు. ఈ గుణాలు పొందని వస్తువు కర్త అనిపించుకోదు. 


నుంది కర్మ త్యాగమని వాదిస్తారు. మరికొంతమంది జ్ఞానమే త్యాగమని భావిస్తారు. 

మైనా అపరోక్ష జ్ఞానానికి సాధనం కర్మ. జ్ఞానమే మోక్ష సాధనం. అపరోక్ష జ్ఞానం 
కరం చేసే కర్మ, ముక్తిలో ఆనందాతిశయానికి కారణం అన్నది సిద్ధాంతం. 

“అయితే ఈ దర్శనాల్లో ఒకేరకమైన సమ్మతం లేదు. 


“ముక్తికి భక్తి సాధనం. మహత్‌జ్ఞానపూర్వకమైన భగవదారాధనే నిజమై 
శాస్తాధ్యయనం చేత బ్రహ్మజ్ఞాన సాధన, కామ్యఫలాలపట్ల ఆపేక్ష లేకుండా 
ప్రీతికోసం భక్తిని ఆచరించటం బ్రహ్మజ్ఞానానికి ప్రముఖ సాధనం. భక్తికి (ప్ర 
భగవంతుడు మెచ్చి భక్తునికి ముక్తిని ప్రసాదిస్తాడు. భగవంతుని ఆరాధించడానికి 
వంటి వ్రతాలు అత్యంత ఆమోదనీయమైన సాధనాలు. అసూయ, ద్వేషం వంటి 
ఎప్పటికీ ముక్తికి సాధనాలు కావు...” 
వామనుడైన త్రివిక్రముడు 

మధ్వుల ఉపన్యాసధోరణి, అందులో ప్రతి అక్షరమూ త్రివిక్రమ 
ఆకర్షించింది. ఆయన తనకు కలిగిన ప్రతి సందేహాన్ని నిస్సంకోచంగా. 
ముందు పెట్టారు. ప్రతి సందేహానికి మధ్వులు సమాధానమిస్తూ వచ్చారు... 

ఇలా 15 రోజుల పాటు వారిద్దరి మధ్య వాదన నడిచింది. 15 రోజుల 
త్రివిక్రమ పండితులకి అంతకుముందు వరకు వచ్చిన సందేహాలు 
వైదిక సిద్ధాంతంలోని సూక్ష్మాతినూక్ష్మ విచారాలన్నిటినీ మధ్వాచార్యుల నుండి 
తెలుసుకునే భాగ్యం త్రివిక్రమపండితులకు కలిగింది. దాంతోపాటే మధ్వాచార్యుల పక 
అమితమైన భక్తిభావం కూడా జనించింది... అంతటి పూర్ణప్రజ్జులతో చర్చకు దిగిన 
సాహసానికి త్రివిక్రమ పండితులు సిగ్గుపడ్డారు. ల 
చేసి తన అవివేకాన్ని మన్నించమని బా స... bh 
అవకాశాన్ని కల్పించవలసిందిగా విన్నవించుకు అల. 
శోభనభట్టు లాగా మధ్వుల పరమానుగ్రహానికి పాత్రులై, వారి శిష్యలై, వారి ముందు 
మాడా 


! మీ కృతులన్నీ చింతామణులే. చూడటానికి చిన్నవైనా అవన్నీ పరిమాణంలో 
ఏ, నేను మందమతిని. మీ కృతులన్నిటికీ వివరణ తెలుసుకొనే అర్హత లేదు. కాని మీ 
గ్రంథాలలోని సారాంశాన్ని ఒకచోట నిరూపించే విశ్వకోశాన్ని మీరు రచించాలి. 
ఆధారంగా నేను మీరు రచించిన భాష్యాలకు టీక రచించే సాహసం చేస్తాను”. 


వ్యాఖ్యాన రచన 
'్రివిక్రమ పండితుల అభ్యర్థనను మధ్వాచార్యులు చిరుదరహాసంతో అంగీకరించారు. 
ననే ఆయన నలుగురు శిష్యులను ముందు కూర్చోబెట్టుకుని వారికి ఆదేశించారు. 
నేను అధ్యాయాల కృతిని ఒకటి రచిస్తాను. మీలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క అధ్యాయాన్ని 
ఖై ఏకకాలంలో చెప్తాను. మీరు రాస్తూనే ఉండాలి” అంటూ ఆయన చెప్పడం 
విచిత్రం! పూర్ణప్రజ్ఞులు అలా చెప్తుంటే, ప్రతి శిష్యుడికీ తాను రాసే అధ్యాయమే 
పించేది. అలా చెప్తూ రాయిస్తూ మధ్వులు నాలుగు అధ్యాయాల మొత్తం గ్రంథాన్ని 
లో పూర్తి చేశారు. ఏకకాలంలో నలుగురు శిష్యులకి నాలుగు వేరు వేరు 


వ్యాఖ్యాన 'టీఠ' అనిపించుకుంటే, ఈ న్యాయ వివరణ భాష్యానికి “టిప్పణి' 
జ 'ఇలా భాష్యంతో పాటు టీక, టిప్పణీల పరికల్పనకు సృష్టి చేసిన ఒకే 


మూలంగా పరంపర యొక్క నమస్త (గ్రంథరాశికి మూల (ప్రేరణ ఇచ్చిన 
మధ్వాచార్యులు. ఇది ఇతిహాసిక సత్యం. 

మధ్వాచార్యుల అనువ్యాఖ్యానం త్రివిక్రమ పండితులకు కొత్త శక్తినిచ్చింది. గర్వ 
ఆదేశానుసారం భాష్యవివరణని త్రివిక్రమ పండితులు మొదలుపెట్టారు. ఆయన రచించి 
'తత్పప్రదీప' (తత్వదీపిక) లో చాలాచోట్ల ఈ అనువ్యాఖ్యానాన్ని వివరిస్తూ దానిని అధ్యయన 
చేయటం ద్వారా (బ్రహ్మసూత్రార్థాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో ఆయన వివరించార్న 

తమ ఆదేశాన్ని పాలించిన 
త్రివిక్రమ పండితులకు మధ్వాచార్యులు 
తమ చేతుల మీదుగా అర్చింపబడే 
లక్ష్మీనహిత నారాయణ ప్రతిమ 
బహూకరించి అనుగ్రహించారు. (ఈ 
సుందర లక్ష్మీనారాయణ ప్రతిమను కావు 
మఠ పరంపరులయిన వారి ఇంటిలో 
చూడవచ్చు.) త్రివిక్రమ వండితుల న 
ముగ్గురు పుత్రులలో మధ్వాచార్యుల తీ (తివిక్రమవందితులకు ఆచార్యులవారు 
ముఖ్య శిష్యులైన వాళ్లల్లో చివరివాడు కనుగ్రపొంచిన లక్ష్మీనారాయణ విగ్రహం, 
నారాయణ వండితులు, ఆయన ముద్రలు, కావు మఠం, కానరగోడు 
మధ్వాచార్యుల దివ్యగాథని తన 'సుమధ్వ విజయం' లో అద్భుతంగా వర్ణించారు. 
మధ్యగేహుల వైకుంఠ యాత్ర 


మధ్వాచార్యుల గురించిన వార్తలు వింటూ పాజక క్షేత్రంలో మధ్యగేహులు 
సంతృప్తికరంగా జీవిస్తూ వచ్చారు. తాము అనంతాసనుణ్టి శ్రద్ధగా సేవించడంవల్లనే 
లోకోత్తరుడైన పుత్రుడు కలిగి, అతడు వేదాంత పీఠం మీద 


వార 


మోహాలు పరిహారమయ్యాయి కదా! 


మధ్యగేహులకి తాను ఆశించిన లభించింది. రీతిలో 
అనంత గుణపూర్ణుడయిన భగవంతుణ్ణి జ సకల యా... 


158 


గ ప్రాణుదే తమకు కొడుకుగా పుట్టడం వారి సుకృతం. ఆ సుకృతమే ఆ దంపతులు 
శం పొందటానికి కారణమైంది. త 


జల వైరాగ్యం 


మధ్యగేహు దంపతులు వైకుంఠప్రాప్తి పొందాక వాళ్ల రెండవ కొడుకు కొన్ని రోజులు 

క్షేత్రంలోనే ఉండేవాడు. విధి ఎంత విచిత్రమైనదంటే, ఊహించలేని విపత్తు కలిగి 
రి ఐశ్వర్యం, గోసంపద, ధాన్యం అన్నీ నాశనమైనాయి. దాంతో అతనికీ, అతని భార్యకీ 
క సుభాలమీద విరక్తి కలిగింది. అన్నగారైన పూర్వప్రజ్ఞుల దగ్గరకే బయలుదేరి 
కు. ఆ సమయంలో మధ్వాచార్యులు విష్ణుమంగళంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. 

మధ్వుల దర్శనంతో వారిలో ఎక్కడలేని భక్తి పరవళ్లు తొక్కింది. తమకు కూడా 
ని మధ్వులను ప్రార్థించారు. అయితే అది చాతుర్మాస్య కాలమవటం వల్ల, 
వగానే మేమే మీరున్నచోటికి వచ్చి దీక్ష నిస్తాం” అని చెప్పి వాళ్లను మళ్లీ 
నికి పంపించారు మధ్వులు. పాజక క్షేత్రానికి తమ్ముడి కుటుంబం తిరిగివచ్చారు. 
న దగ్గర్నుంచి రాముడి కోసం ఎదురుచూసే భరతుడిలా ఎదురుచూస్తూనే ఉన్నారు. 
లు పాజక క్షేత్రానికి రావటానికి చాలా సమయం పట్టింది. అతి కష్టం మీద 


' భీముడికి అర్జునుడి మీదున్నంత (ప్రేమ మధాచార్యులది. తమ్ముడికి పరబ్రహ్మతత్వాన్ని 
ఉపదేశించి 'విష్ణుతీర్థులు' అనే నామకరణం చేశారు. తరువాతి కాలంలో విష్ణుతీర్ణులు 


దగ్గర శాస్త్రశ్రవణం చేస్తూ, ఇతర వేళల్లో ఇతరులకు తత్తోపదేశం చేస్తూ, 
మిగలిన సమయమంతా గురుప్రవచనాన్ని మననం చేసుకుంటూ ఒక్క క్షణం కూడా 
వృథా కాకుండా జీవితాన్ని అర్థవంతం చేసుకున్నారు. 

మర్య్యాదార్యుల ఆదేశంతో విష్ణుతీర్థులు ఉత్తర దిక్కుకి తీర్ణయాత్రకి వెళ్లారు. ఆయన 

చేసిన ప్రతి తీర్థం పావనమయింది. ఆయా తీర్థాల వల్ల ఆయన పవిత్రులయ్యారు. 

ఆయన చిరకాల వాంఛ తపస్సు. ఒకసారి ఎవరికీ చెప్పకుండా హరిశ్చంద్ర 
పర్వానికి వెళ్లి అక్కడ తపస్సులో నిమగ్నమయ్యారు. తపస్సిద్ధి క్షేతంగా ప్రసిద్ధి పొందిన 
| కంద వర్వకంమీద శీతోసాను అధిగమించి అహాస్ని హూ కింను అనన 
'ాహార వ్రతాన్ని గురించి తెలుసుకున్న శిష్యులు అక్కడికి వచ్చి భక్తితో ఆయన్ను 
కాయా 
| 


'సేవించుకునేవారు. వారు గట్టిగా వత్తిడి చేస్తేమాత్రం ఐదు రోజులకోసారి 

తీసుకునేవారు. అలా కొన్ని రోజులే. మళ్లా నిరాహారదీక్ష చేపట్టేవారు. బాగా ఎండ 
బిల్వ పత్రాలను స్వీకరించేవారు. తరువాత కొంత జలం స్వీకరించేవారు. ఆయన త్రపన్ము 
'ధ్రువుడి తపస్సును తలపిస్తుంది. ఎందుకంటే ఆయన తపస్సు చేసుకోవడానికి ఎంచుక్షున్న 
ప్రదేశం అత్యంత చల్లగా ఉన్న ఒక శిల. క్రమంగా ఆయన ఉచ్చ్వాసనిశ్వాస్తాబ్రన్స 
నియంత్రించే స్థాయికి చేరుకున్నారు. భగవంతుని రూపాన్ని నిరంతరం మనస్సుతో 
నిలుపుకుని ధ్యానంలో మునిగిపోయేవారు. | 


ఆయన శిష్యులు అనిరుద్ధ తీర్థులు కూడా గురువుకి తగిన ఆదర్శశిష్యులు. 
వ్రతచర్య, తర్మంలో ప్రావీణ్యం ఆయన విశిష్టతలు. అతీంద్రియ దర్శనం చేత 
విద్యాసమర్థులనిపించుకున్నారు. ఆయన జీవితకాలమంతా హరిశ్చంద్ర 
గురువుల దగ్గరే ఉంటూ అప్పుడప్పుడు ఉడుపికి మాత్రం వచ్చి వెళుతుండేవారు. 
'శ్రేష్టులు, విద్వత్‌ చూడామణులు, మహాతపస్వి అనిపించుకున్న బాదరాయణ 
విష్ణుతీర్ధుల మరొక శిష్యులు. 
కట్తిల యందు గ్రంథ కోశం 


మధ్వాచార్యులు ప్రపంచమంతా ఆశ్చర్యపడేటంతటి  మహత్మార్యాన్ని చేపట్టారు. 

మధ్వాదార్యులు తమ దూరదృష్టితో కలియుగం ముగింపునాటి పరిస్థితులని 
వేశారు. 36,000 సంవత్సరాలు గడిచాక కలి ప్రాబల్యం వల్ల నా... 
దుర్భరమవుతుంది. సజ్జనుల సంరక్షణ కోసం భగవంతుడి ఆదేశం చేత మహాలక్ష్మి 
పయస్విని నదీ తీరంలో బ్రాహ్మణ కులంలో దుర్గాదేవిగా జన్మిస్తుంది. ఆమె 
రుద్రతాండవానికి కలి నశిస్తాడు. కొన్ని సంవత్సరాల కాలం మళ్లా స 


జిజ్ఞాసువుల సాధనకి అదొక సదవకాశం, 


అయితే అప్పటికి సర్వ మూలగ్రంథాలు లభ్యం కావాలి కూపంలో 
కదా! తామ్రపత్రాల 

తప్ప ఇంకే రూపంలోనూ గ్రంథాలు నస స ము. ప 
తామ్రవత్రాల మీద రాసి సంరక్షిస్తే కలి అంతం తరువాత మరొకసారి 
జ్ఞానసూర్యుడు అవతరిస్తాడు... ఇలా ఆలోచించి సర్వ హ్‌ 
రూపంలో రాయించి వాటినన్నిటినీ సూళ్ళద దగ్గర యందున్న మఠంలో 
ఈ కటిం ర్త మంగుటూకు సంచి 32 [ప దమన 
అనే ప్రదేశానికి 15 కి.మీ.ల దూరంలో ఉంది.) ఆ గ్ర ఉంచిన ప్రదేశం 


160 


శీ వ్యాసతీర్ధ' అన్న ఒక చిన్న సురక్షితమైన గొయ్యి నిర్మించబడింది. దాని కిందనే 

శేకుల మీద లిఖించబడిన గ్రంథాలు భద్రంగా ఉన్నాయి. ఆ గొయ్యి ఎప్పుడూ 
ఉండి రాగి చిలుము పట్టిన వాసన వస్తూ ఉంటుంది. ఈ స్థలానికి దగ్గరే ఒక 

ఉంది. అందులో శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. స్ట 


అలా భద్ర పరచిన గ్రంథాలను కలియుగానంతరం పైకి తీసుకువచ్చి తత్ప్వప్రచారం 
బాధ్యతను తన తమ్ముడైన విష్ణుతీర్ధులు వహిస్తారని మధ్వాచార్యులు నిశ్చయించారు. 
అవతారం పుట్టిన వెంటనే మరోసారి జ్ఞానప్రసారానికి అవకాశం లభిస్తుంది. 
నిర్వహణ బాధ్యత మీది. ఇక్కడ స్థాపించిన సర్వమూలగ్రంథాల్నీ బయటికి తీసి 
ప్రజలకు బోధించాలి. అలా యోగులందరికీ ఇహపర సాధనాలు తెలుసుకొనే 
కనిపిస్తుంది. అప్పటివరకూ మీరు కుమారపర్వతం మీదే వసించండి. అలా చేసేందుకు 
ఆరోగ్యాన్నీ, ఆయుష్షునీ మీకు భగవంతుడు ప్రసాదిస్తాడు” అని కూడా మధ్వులు 
ఆదేశించారు. 


"అలా విష్ణు తీర్థుల ముఖ్య ఆవాసం కుమారపర్వతమే అయింది. 
మధ్వాచార్యులొకసారి అద్భశ్యులయి ఉత్తర బదరికి వెళ్లి, కొన్ని రోజుల తరువాత 
కీమారపర్వతం మీదకి వెళ్లారు. సాధన శిఖరంపై విష్ణుతీర్థుల తపస్సు ఇంకా సాగుతూనే 
కంది. మధ్వాచార్యుల అనుగ్రహం వల్ల స్వచ్చంద మరణం పొందే వరం ఆయనకి 
లభించింది. (ఇప్పటికీ విష్ణుతీర్థులు కుమారపర్వతం మీద తపోనిరతులుగా ఉన్నారని ఆ 
ప్రజలు చెబుతుంటారు. మార్గశిర శుక్ల పౌర్ణమినాడు ప్రారంభమైన ఆ తపస్సు 
468 సాగుతూనే ఉందనీ, పర్వతం మీద ఆ ప్రాంతాన్ని చేరుకోవడం కాలక్రమంలో 
డర్గమంగా మారిందనీ అంటారు.) 


పర్వశిష్యల వైభవం 


వ * అగ్రగణ్యుడు వ్యాపీకేశ తీర్థులు. అందరికన్నా మొదట 
Eocene er tre oan 
'జోర్సస్తలు' అని పిలుస్తారు. ప్రవచన కాలంలో పూర్షప్రజ్యల నోటినుండి వెలువడిన 
'హీలన సస్వరంగా పరించినవారు ఈయన. మధ్యుల సమస్త మూల కృకుల్నీ సమగ్రం 
'ల్ధం చేశారు. 'సంప్రదాయ పద్ధతి' అనే కృతిలో 26 శ్లోకాలల్‌ 


మరొక ముఖ్య శిష్యులు ఉపేంద్రతీర్థులు. రెండవ బదరి యాత్ర కాలంలో 
ఆదేశంతో కత్తి పట్టుకొని దొంగల గుంపుల్ని తరిమేసిన మహా సాహసి. 


హృషీకేశ తీర్థులు, నరసింహ తీర్థులు, జనార్థన తీర్థులు, ఉపేంద్ర తీర్థులు, వామన 
తీర్థులు, విష్ణు తీర్థులు, రామ తీర్థులు, అధోక్షజ తీర్థులు అనే ఎనిమిది మంది యతుల్తూ 
'పెజావర్‌ మఠాలకు ప్రథమ పీఠాధిపతులుగా బాధ్యతలు స్వీకరించారు. ఉడుపిలో తాను 
(ప్రతిష్టించిన శ్రీకృష్ణ పూజాధికారాన్ని మధ్వాచార్యులు ఈ అష్టమఠాధిపతులకూ ఇర్చి| 
పర్యాయక్రమంగా పూజలు నిర్వహించాలని ఆదేశించారు. 

ఒకసారి మధ్వాచార్యులు ఈ ఎనిమిది మందినీ కణ్వతీర్థంలోని ఒక అశ్వత్థవృక్షం 
దగ్గరకి పిలిచి, అక్కడి మంటపానికి గల నాలుగు గుమ్మాల్నుంచీ (ఒక్కొక్క గుమ్మం 
నుంచి ఇద్దరిద్దరు వంతున) ఏకకాలంలో బయటకు రావలసిందిగా ఆదేశించారు. అలా 
వచ్చిన ప్రతి ఇద్దరినీ ద్వంద్వ మఠాధీశులుగా నియమించారు. 


సుబ్రహ్మణ్యంలో భావి బ్రహ్మ 


ఒకసారి మధ్వాచార్యులు సుబ్రహ్మణ్య క్షేత్రం సందర్శించారు. అక్కడొక అద్వైత 
సంప్రదాయ యతి ఉన్నారు. అతని పేరు నరసింహ భట్టాచార్యులు. అతను ఆ క్షేకొన్నే 
తన కార్యస్థానంగా చేసుకొని అద్వైత ప్రచారం సాగిస్తున్నారు. 


ధ్రబంధించిన తాళపత్రం సుబ్రహ్మణ్యమఠంలో ఇప్పటికీ భద్రంగా ఉంది.) మధ్యులు 
థర వెళ్లి వచ్చాక విష్ణు తీరులకు అనుగ్రహించిన 144 లక్ష్మీనారాయణ సాలగ్రామాల 
నూ, వేదవ్యాసుల ముష్టిశిలలతో కూడుకున్న వేదవ్యాస సంపుటం ఇప్పటికీ ఈ మరంలోనే 
థ పూజలందుకుంటున్నాయి. 

తన తమ్ముడైన విష్ణు తీర్థునికి సోదె మఠాధిపత్యంతోపాటు ఈ సుబ్రహ్మణ్య మఠ 
సత్యాన్ని కూడా మధ్వులు అప్పగించారు. 


క్రమంగా మధ్యుల శిష్య ప్రపంచం భారత ఉపఖండంలో ఎక్కడెక్కడికో విస్తరించింది. 
ఖశేషంగా ప్రజలు మధ్వసిద్ధాంతం పట్ల ఆకర్షితులయ్యారు. మధ్వ ప్రవచనాల విశిష్టతని 
, మధ్వుల ప్రథమ శిష్యుల ద్వారానో వినటం వల్ల ప్రభావితులైన పండితులు 
, ఆ ప్రవచనాలను కథలు కథలుగా చెప్పుకొంటుంటే విని ప్రభావితులైన 
లు అనేకులు. విద్యా గంధం ఉన్నవాడూ లేనివాడూ కూడా మధ్వ బోధనల 
్వరా జ్ఞాన నిధిని పెంచుకొనే కార్యంలో మునిగిపోయారు. 


"ఉరికిన వంశంలో వారీ ఒకరు అచ్యుతేక్షల నంచి నన్వారీక్ష స్వీకరించి 
శ్వయకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన మధ్వాదార్యులకన్నా పదేళ్ళ పెద్దవాదైనప్పు 


మధ్వదర్శనంతో పునీతులై, శిష్యత్వం స్వీకరించి జీవితాంతం మధ్వసిద్ధాంత ప్రసారకులగాన 
ఉండిపోయారు. 

త్రివిక్రమ పండితుల సోదరి కళ్యాణీదేవి. ఈమె మధ్వుల మహిళా శిష్యులందరిత్రోకి 
అగ్రగణ్యురాలనిపించుకొంది. మధ్వాచార్యులమీద సంస్కృతంలో గేయాలు రచించింది, 

మధ్వాచార్యులకు శిష్యులూ, ప్రశిష్యులూ అనేకంగా విస్తరించారు. వారిలో 
తీరులకు శిష్యులైన వారిలో ముఖ్యులు అనిరుద్ధ తీర్థులు, బాదరాయణ తీర్థులు. వాళ్లల్లో 
బాదరాయణ తీరలే విష్ణుతీర్థుల అనంతరం సోదె మఠానికి అధిపతులయ్యారు. మధ్యుల 
ఇతర ప్రశిష్యులలో ముఖ్యులు త్రివిక్రమ పండితుల కుమారులు ముగ్గురు. వారిలో మూడవ 
వాడైన నారాయణ పండితులు వయస్సులో చిన్నవాడైనప్పటికీ 'సుమధ్వ విజయం' వంటి 
అనేక విశిష్ట గ్రంథాలు రచించి ప్రసిద్ధి పొందారు. ఈ వంశంలో వామన పండితులనే 
వారు చివరివారుగా తెలుస్తోంది. వయస్సుని బట్టి ఈయన నారాయణ పండితుల పుత్రులు, 
మధ్వాచార్యుల అనేక ఉపనిషత్‌ భాష్యాలకు ఈయన టీక రచించారు. 


మధ్వాచార్యులు రెండుసార్లు బదరి యాత్రనే కాక భారత ఉపఖండంలోనే అనేక 
ఇతర యాత్రాస్థలాలను కూడా 


వేదాన్ని పఠించినా వాటి అర్థం తెలిసి పఠించాలి. అర్థం తెలిసినా భగవంతుని 
ద న విశ్వాసంతో వాటిని పఠించాలి... ఇవేవీ లేకుండా “ఫలం దొరకటం 
' అని ప్రశ్నించే వాడికి ఎవరు సమాధానం చెబుతారు? 

ఈ రాజు మధ్వాచార్యుల్ని కూడా ఇలాగే ప్రశ్నించాడు. మధ్వులు అతనిని వారించే 
పత్యం చేశారు. “రాజా! వేదాలు అత్యంత ప్రామాణికాలు. సంశయం లేదు... నీకు 
లం ఇవ్వనంత మాత్రాన అవి అప్రామాణికాలయిపోవు. అర్హతలేని వాడు పఠిస్తే ఫలం 
సవించదు. నీకు వాటిని పఠించే అర్హత లేదు” అని హెచ్చరించారు. 

'అ రాజు మొండిగా వాదించాడు. వేదాల్ని హేళన చేశాడు. 


'మధ్యులు ఒక్కసారిగా తమ శక్తిస్వరూపాన్ని ప్రదర్శించారు. ఆ రాజు చేతుల్లోంచి 
+ విళనాలు తీసుకొని కుడి చేతిలో ఉంచుకొని, కన్నులు మూసుకొని, “యా ఓషధీ...” 


నిమిషాలు గడుస్తున్నకొద్దీ గంభీరమైన మధ్వుల కంఠంలోంచి వెలువడుతున్న 
ఏఫోషతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. పునీతమవుతోంది. 


బుగ్ధాప్య రచన 

తమ గురువులు ప్రదర్శించిన వేద మంత్రాల మహిమను చూసి శిష్యులంతా మరో 
సారి సంభ్రమంలో, సంతోషంలో ఓలలాడారు. ఆ ఆనందంలో వాళ్లంతా గురువుల్ని 
సమీపించి ఒక అభ్యర్థన చేశారు. 


“గురువర్యా! వేద పఠనాలు చేసినవాళ్లని చాలామందిని చూశాం. కానీ మీలా 
వేదసిద్ధి పొందిన గురువులను మేం చూడలేదు, విని ఉండలేదు. మీ ద్వారా వాటి సిద్ధిని 
చూసే మహద్భాగ్యం మాకిప్పుడు లభించింది... ఇంతటి అపూర్వసిద్ధిని పొందిన మీరు 
వేదాలమీద భాష్యాన్ని రచించాలి... వేదార్చన చేసే వాళ్లందరికీ వేదాల భావం పరిపూర్ణంగా 
అర్థమయి, వాళ్లు ఆ వేదమంత్రాల సిద్ధిని పొందేందుకు ఉపకరించేలా మీరు వేదభాష్యాన్ని 
రచించాలి. ఇతర మతాచార్యులు వేదాల జ్ఞానకాండని పరిగణనలోకి తీసుకోలేదు. వేదాలకు 
భాష్యాన్ని రచించడంవల్ల ఈ లోపాన్ని కూడా భర్తీ చేసినవారవుతారు.” 


శిష్యుల కోరికను ఆచార్యులు మన్నించారు. అలా రచించబడినదే “బుగ్భాష్యము', 
బుగ్వేదంలోని మూడు అధ్యాయాల మొత్తం నలభై సూక్తాలకు శ్లోకరూపంలో వ్యాఖ్యానాన్ని 
ఆనందతీర్భులు (మధ్వాచార్యులు) రచించారు. వైదికసాహిత్యం మీద శ్లోకరూపంలో 
వెలువడిన మొట్టమొదటి. ళల వేదమంత్రాల నుండి ప్రతి పదానికీ భగవత్‌పరంగా 
అర్థాన్ని అన్వయిస్తూ వారు చేసిన వ్యాఖ్యానం అసామాన్యమైంది. మధ్వులు రచించిన ఈ 
బుగ్వేదభాష్యానికి జయతీర్థులు టీకాను జోడించి res: శ 


'బుగర్ధమంజరి'ని 
రచించారు. ఈ గురిం! 
వా అతను విశిష్టత గురించి అరవిందాశ్రమంలోని వేదవిద్వాంసులు 


(వధుల బుగ్భాష్య రచనను గోకర్ణ మహర్షి దైవరాత తమ 'శ్రీ మా 
ఇక లో విస్తృతంగా ప్రశంసించారు.) స్రష్ట 
'సరువుల బుగ్భాష్యాన్ని చూసి శిష్యులు పరమానందభరితులై వారిని పలు 
లై విధాలుగా 

ఇంచారు. శిష్యుల సందేహాలకు సమాధానంగా ఆనందతీర్థులు 
స బుగ్భాష్యాన్ని గురించి 
షా “నేను భాష్యం రచించింది బుగ్వేదం మొదటిలోని 40 సూక్తాలకే వ 
ని అధ్యయనం సమస్త వేదవాబ్బయాన్ని అర్థం చేసుకోవటానికి దోహదం చేస్తుంది.” 

ఒకరోజు రాత్రి చమురుదీపం వెలుగులో శిష్యబ్బందం సమక్షంలో మధ్వుల ప్రవచనం 
సాగుతోంది. ప్రవచనంలో శిష్యులంతా పూర్తిగా నిమగ్నమయిపోయి ఉన్నారు. 

అంతలో అకస్మాత్తుగా విపరీతమైన గాలి వీచి దీపం ఆరిపోయింది. మళ్లా దీపం 

లిగించాలంటే ప్రయాస. పైగా గాలి ఇంకా ఉద్ధృతంగా వీస్తూనే ఉంది. జ్ఞానకార్యం 
లో ఆగిపోయిందన్న అసహనం శిష్యుల్ని వెంటాడింది. శిష్యుల మనోభావాల్ని 
గర్తించిన మధ్వాచార్యులు వారి ఉత్కంఠకి భంగం కలగకుండా - తమ పాదం యొక్క 

టనవేలిని కొంచెం ముందుకు చాచి నిలబెట్టారు. 


్న ఒకటి. సాత్తికత ఎక్కువవుతున్న కొద్దీ తేజస్సు యొక్క (ప్రమాణం కూడా 
రుగుకూంటుంది. దేవతలది తేజోమయ దేహం. “ఈ గురువులు సామాన్యమైన దేవతలు 
ఏ, నిశ్చయంగా జీవోత్తములైన వాయుదేవుల అవతారమే! అందుకే వారికింతటి శక్తి 
మించింది” అంటూ శిష్యులు ప్రస్తుతించారు. 


మరింత తీరానికి చేరువగా వచ్చి 
ప్రజల స్నానాదికార్యాలకు 
మరింత వీలుగా ఉంటుంది అని 
పూర్ణప్రజ్ఞులు గుర్తించారు. ఇదే 
మాట ఆయన ఆ ఊరివాళ్లని 
అడిగారు. 


“ఈ గండశిలని ఆ 
ప్రవాహం మధ్యకి చేరవేస్తే మీకు 
స్నానపానాదులు నులువవు అ 21 
తాయికదా. ఎందుకు చేయరు?” శ్రీ మధ్వాచార్యులు ఒంటిచేత్తో ఎత్తిన బంద (భీమనబండ్ర 


దానికి గ్రామస్థులు వినమ్రంగా జవాబిస్తూ, “అందుకోసం మేము చాలా ప్రయత్నం 
చేశాం స్వామీ! కొన్ని వందలమంది కలిసి త్రోసినా దాన్ని కదల్చలేకపోయాం, 
ఏ భీమసేనుడో వచ్చి చేయాలి తప్ప మా వల్ల ఎక్కడవుతుంది?” అన్నారు. 

మధ్వాచార్యులు చిరునవ్వు నవ్వి 
(గ్రామస్థులంతా చూస్తూండగానే స్వయంగా 
వెళ్లి గండశిలను తన ఒంటి చేత్తో పై కెత్తారు. 
గ్రామస్థులంతా “మహాద్భుతం, మహాద్భుతం” 
అంటూ నంభ్రమంలో మునిగిపోయి 
చూస్తూండగానే అవలీలగా ఆనందతీర్ణులు ఆ 
బండను ఎత్తి (గామస్థులు ఆశించిన విధంగా 
నదీప్రవాహం మధ్యలో వేశారు. 


గ్రామస్థులు తాము చూన్తున్నది 
“నిజమా! కలా!” అన్నంత ఆశ్చర్యంలో 
'వాక్కయ్యారు. 


ఆ నంభ్రమం నుంచి తేరుకున్న 
మరుక్షణం వాళ్లకి ఆయనలో భీమసేనుడే 
కనిపించాడు, “ఈయనే ఒక భీమసేనుడు, 
ఒక హనుమంతుడు...” అనుకున్నారో" 
ఆనందాతిశయంతో వాళ్లంతా ఆయనేకీ 


168 జైన జ్యోతి వధ్తాలే 
నాం 


ప్రణామం చేశారు. (ఈ సంఘటనకు సంబంధించిన శిలాశాసనం ఇప్పటికీ 
గ్రామం దగ్గర కనిపిస్తుంది. ఈ శాసనం మీద 'మధ్వాచార్య ఏక హస్తినా జత 


శిల' అని స్పష్టంగా రాసి ఉంది. దానికి జతగా మధ్వుల రేఖాచిత్రం, ఎడమ 
దండకమండలాల చిత్రాలు ఉంటాయి.) 


'వికమంగుళూర్‌ జిల్లాకి సంబంధించిన 'ఎపిగ్రాఫికా కర్నాటక- మైసూరు' గెజిట్‌లో 
ఉన్న దాని ప్రకారం ఈ గండశిల పరిమాణం 2016౫10. బరువు సుమారు 
. ఈ శాసనాలకి సంబంధించిన ఇతర దాఖలాలు ఇలా ఉన్నాయి. 


Atone point is a large boulder, a big square-shaped stone placed horizon- 
y on another. On the former is an inscription in Sanskrit, stating that Sri 
fa brought and placed it there with one hand! 


Extract from Mysore A Gazetteer Compiled by B. Lewis Rice (Revised Edition) Vol. 11 - Mysore, 


Madhwacharya Bande - At Ambuteertha alluded to earlier, the river Bhadra 
very deep between some water-wom rocks. Here at one point, there is a 
boulder which is a big square-shaped stone placed horizontally on an- 
(other The former, which is called Madhwacharyara Bande or Bheemana - Kallu 
aninscription in Samskrita, stating that Shri Madhwacharya (the founder of 
he Dwaita School of Philosophy) brought and placed it there with one hand. 
length of this stone is 6.1 meters, breadth 3.6 meters and height 10.98 
1 The circumstances under which he brought the stone are mentioned in 
Madhwa - Vijaya. The saint Saw a big rock which had been brought by 
a thousand men for some teertha and abandoned through utter inability. 
isstated to have enquired “Why was the rock not conveyed (to its destination) 
the good of the people". The crowd at the place replied that there were no 
able to convey it there and that even Bheema were to try it was doubtful if 
could do it or not. It is stated that there upon, he bore up the rock easily with 
band. ‘As in the form of Hanuman, he had borne up the mountain 
ana)’, and placed it at the intended spot. There is a figure 

a about 11 cms high, carved on upper part of the rock. 


మిండ from Chiumagudur Datrict Gasettees, Ed. By K. Abhishankar - 1981, 


Banaglore. 


The circumstances under which he brought the stone here are 
a Madhva -vijaya. Maheksha (Madhvacharya) Saw a big rock, capable of 


6602800) for the good of the ౧6౦07 he inquired; 
s des ied that there were no men able to convey iy 
o try, it was doubtful whether he could doit oy 

ck easily with one hand, as in the form of H; 
‘Whereupon he bore up the rock ఆ|| 
he గ tome up the mountain (Gandhamadana), and placed at the destineg 
spot. And this rock in the Tunga even now bears witness to its deed. 


ఎ Extract from Mysore Gazetteer, Vol. 1 Ed. by C, Hayavadana Rao, Bangalore (193 


Notice ought to have been directed in an earlier section 0 Mg. 89, the 
date of which is about 1240. It is an inscription on the top of a big boulder 
called the Bhimana - Kallu at the Amba - Tirtha in the Tunga river. It states tha 
the rock was brought there and set up with one hand by Madhavacharya. This 
was the reformer of 13th century, who was the exponent of the system of Dvaita 
or dualism, and the founder of the sect of Madhava Brahmans, The circum- 
stances under which he brought the stone here are thus related in the 
Madhva -Vijaya. 


Maheksha (Madhvachirya) saw a big rock, capable of supporting the fall 
of water from a height, which had been brought by a thousand men for some 
tirtha, and abandoned through utter inability. ‘Why was the rock not conveyed 
(10 its destination) for the good of the people?” he inquired; when the crowd the 
place replied, that there were no men able to convey it there, and that even if 
Bhima were to try, it was doubtful whether he could do it or not. Whereupon he 
bore up the rock casily with one hand, as the form ౦ Hanumdin he had borne up 
the mountain (Gandhamadana). And placed it at the destined spot. And this 
rock in the Tungi even now bears witness to its deed. 


+ Extract from Epigraphica Carnatica (Kadur District) Vol VI, by Lewis Rice, 1901, Bangalore, 

పసితనంలో పాజక క్షేతంలో పాలు, పెరుగు పాత్రలమీద బందల్ని ఎత్తి పెట్టినప్పుడు 
మధ్వుల వయస్సు 8-4 సంవత్సరాలు, భద్రానదిలో ఈ గండశిలను ఎత్తిపెట్టినప్పుడు 
ఆయన వయస్సు 75 సంవత్సరాలు, భీమసేనుడు కాక మరెవ్వరికైనా ఇది సాధ్యమా? 


not conveyed (to il 
the crowd at the place replie 
and that even if Bhima were { 


ఆనందతీర్థులు తన శిష్యుల సమేతంగా సముద్రస్నానానికి బయలుదేరారు. 
డుగా కణ్వతీర్థంలో స్నానం చేశారు. తరువాత నముద్రస్నానానికి వు. 
కాలం కావటంవల్ల సముద్రపు హోరు చాలా ఎక్కువగా ఉంది. గ్రహణం పట్టడానికి 
ందుగా మధ్యులు సముద్రతీరంలో ఆసనంమీద కూర్చొని ఐతరేయ శ్రుతి సూక్తాలనుంచి 
ల ఉపదేశిస్తూ ప్రారంభించారు. ఆ ప్రవచనం ఎంత సుందరంగా వుందంటే 
ఘుద్రపు ఘోషను మించి ఆయన గంభీరకంఠం నుంచి తత్త్వప్రసారం ఉద్ధృతంగా 

ంది. ఆ ప్రవచన ఘోషకి అక్కడ స్నానానికి వచ్చిన భక్తజనులంతా ఆకర్షితులయ్యారు. 
ాళ్లం 'మధ్వుల శిష్యుల వెనకాల బారులు తీరి కూర్చొని శ్రవణానందకరంగా సాగుతున్న 
'మధ్వభాషణల్లో పరవశించిపోయారు... 
గ్రహణం ఆరంభమయ్యింది. వెంటనే మధ్వులు ప్రవచనాన్ని పూర్తి చేసి స్నానానికి 
సముద్రం వైపుకు వెళ్లారు. స్నానం చేస్తూండగా అలల తాకిడికి మధ్వులు పడిపోవడం 
మూసీ కొందరు. వ్యతిరేకులు పగలబడి నవ్వారు. వారి హేళనకు సమాధానమా 
గా మరుక్షణంలో మధ్వులు ఒక్కసారిగా తమ దృష్టిని సముద్రం మీద 


అంతే! సముద్రం మొత్తం స్తంభించిపోయింది. ఒక్క అల కూడా లేకుండా నిశ్చలమైన 
గ్రస్సులా మారిపోయింది. ఈ వింత సంఘటన చూసిన జనమంతా మ్రాను పడిపోయారు. 


మరొకసారి ఒక నిండు సభ. ఆ సభలో ఆనందతీర్థులు తత్తోపదేశం చేస్తున్నారు. 
క విద్యాంసులున్నారు, అనేకమంది పామరులున్నారు. తత్తోసదేశం మధ్యలో ఉండగా, 
ికుల్లోంచి అకస్మాత్తుగా పైకి లేచారు. వాళ్ల వెనకాల ఒక 
“మీరు మహాబలశాలురట 


'ఫశాంత వదనంతో మధ్వాదార్యులు “తప్పకుండా, ఇకే. ఇప్పుడే” అన్నారు 
న్‌ రి సహిల్వానుల్లో ఒకడు కాంతవర దేవస్థానంలో ఒక భారీ ధ్వజస్తంభాన్ని ఒంటి 


మధ్వాచార్యులు దరహాసం చేస్తూ “మేం సన్న్యాసులం. ఇంకొకరి మీద చేర్చ 
చేసుకోవడం ధర్మం కాదు. కాబట్టి మేమిలాగే కూర్చొని ప్రవచనం చేస్తూంటే మీరు 
మా గొంతు పట్టుకుని మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి” అంటూ రెచ్చగొట్టారు. 

“ఈ సన్వాసికి ఎంత ధైర్యం” అనుకుంటూ వాళ్లిద్దరూ వచ్చి మధ్వాచార్యుల గొంత 
నులమసాగారు. శిష్యులు ఆందోళనతో చూస్తుండగా మధ్వులు ప్రసన్నముఖంతో దరహాసం 
చేస్తూనే ఉన్నారు. ఆ పహిల్వానులు మధ్వాచార్యుల గొంతు పిసికి పిసికి పైకెత్తటానిక్రి 
ప్రయత్నించి చెమటలు కక్కుతూ కూలబడ్డారు. అలా కూలబడిన పహిల్వాన్లను లేపి 
కూర్చోబెట్టడానికి మధ్వుల శిష్యులు చాలా ఉపచారం చేయవలసి వచ్చింది. ఆ సభలో 
జనమంతా ఆ సంఘటనతో నిశ్చేష్టులయిపోయారు. 
జగత్‌ గురువుని గౌరవం 


ఆ వహిల్వాన్‌లిద్ధరూ పూర్తిగా కోలుకున్న తరువాత వూర్ణప్రజ్ఞులు వారిని 
ఆదేశించారు. “మీకు నేను మరో అవకాశం ఇస్తాను, ఇప్పుడు నేలమీద నా కాలు 
పెడుతున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆ కాలి బొటనవేలిని పై కెత్తండి. అలా ఎత్తగలిగితే 
మీరు గెలిచినట్లే”. 

ఆ వస్తాదుల్లో మళ్లా ఆశ చిగురించింది. పోటీకి సిద్ధపడ్డారు. ఒకసారి ఏనుగు 
ఘీంకరించినట్లు హుంకారం చేశారు. ఒక్కసారిగా ఇద్దరూ కలిసి నేలమీదకు వంగి 
మధ్వుల బొటనవేలిని చులాగ్గా ఎత్తేయబోయారు. 

ఒకసారి... 

రెండోసారి... 

ఈ సారి వాళ్ల బలమంతా ఉపయోగించి ఎత్తబోయి, 
శిష్యులు, సభికులు పగలబడి నవ్వారు. శిష్యులకు 
'గరిమ' అనే యోగశక్తిని ప్రదర్శించారు. అందుకే అంతటి వస్తాదులు నేలకూలారు. 
లఘిమా కౌశలం 


ఇంకో సందర్భంలో అశేషంగా జనం 
పాల్గొన్నారు. అకస్మాత్తుగా ఆయన 


ఆ వటువుని వంగోమని చెప్పి, ఒక్కసారిగా తాను అతడి భుజాలమీద ఎక్కి 
థ్రన్నారు. కూర్చొని, “చిరంజీవీ, ఈ నర్సింహదేవస్థానానికి ప్రదక్షిణం చేద్దాం పదా” 
రు. అంతే! 
సభికులంతా ఆశ్చర్యసాగరంలో మునిగిచూస్తుంటే ఆ బాలబ్రహ్మచారి అనాయాసంగా 
'ఇకునవ్వులు చిందిస్తూ మధ్వాచార్యుల్ని మోస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. 
అద్భుతం! అందరూ అబ్బురపడుతుంటే శిష్యులు వివరించారు. “ఇది మా గురువులు 
“లఘిమా' యోగశక్తి. ఈ శక్తి వల్ల భారమైన శరీరం దూదిలా తేలికైపోతుంది” 


ఒక మహా వస్తాదు. ఈ వస్తాదు ఇంతకుముందు మధ్యుల్ని సవాల్‌ చేసిన ఇద్దరు 
ఇద్టిల కంటె మహాబలశాలి. 50 మంది రాజభటులు కలిసినా ఎత్తలేకపోయిన ఒక 
'వహావృక్షాన్ని అవలీలగా పెకలించివేసిన జగజ్జట్టిగా పేరు పొందాడు. 

మధ్వాచార్యుల గురించి విన్నాడతడు. పరీక్షించాలని వచ్చాడు. “నా కన్నా 
మొనగాడివా? ఏదీ నా మీద గెలు, చూద్దాం” అంటూ మధ్యుల్ని సవాలు చేశాడు. 


'మధ్వులు ఎప్పటిలాగానే చిరునవ్వు నవ్వారు. “ఐల పరీక్షకి మేం సిద్ధమే, కాని, 
' సన్నాసినై వుండి నీతో ముఖాముఖి కుస్తీకి రావటం నియమ విరుద్ధం... ఒక పని 
శేద్గాం, మేమిలాగే కూర్చొని వేద పఠనం చేస్తూంటాం. నువ్వు మా మెడ పట్టి పైకి లేపితే 
| నవ్వే గెలిచినట్లు” అన్నారు. 


చెమటలు కారుతూంటే ఆ వస్తాదు చేతులు చెమటతో తడిసి ఒక్కసారిగా పట్ట 
జారిపోయి కింద పడిపోయాడు. 


కొద్దిసేపు విరామం తరువాత, “పోనీ మా బొటన వేలిని కదపవయ్యా చాల" 


అంటూ ఆనందతీర్థులు కాలిబొటన వేలిని అందించారు. ఈ సారి ఇంకా ఘోరంగా. 
పరాభవం పొందాడు ఆ జగజ్ఞట్టి. 


ఆ సన్నివేశాన్ని చూస్తున్న శిష్యబ్బందానికి భారతంలో జరాసంధుల్ని ఓడించ్చి 
విర్రవీగుతున్న మల్లయుద్ధవీరుడు జీమూతమల్లుణ్ణి మట్టి కరిపించిన భీమసేనుడు తమ 
గురువులో మరోసారి దర్శనమిచ్చారు. భక్తితో గురువుకి నమస్కరించారు. 

ఇలా చాలాసార్లు జరిగింది. వేర్వేరు ప్రదేశాలలో కుస్తీలో వస్తాదులైన శివ, అగ్ని 
వాసుదేవుడు, ఉగ్ర మొదలైన బలశాలురు మధ్వాచార్యుల్ని గెలవాలని వచ్చి శాయశక్తులా 
శ్రమించి భంగపడి వెనుదిరిగిపోయారు. 


రామభక్తుడి శక్తి 


ఇలా మధ్వుల బలం గురించి ప్రచారం జరిగిన కొద్దీ ఎక్కదెక్కడినుంచో పహిల్వానులు 
వస్తూనే ఉన్నారు. మధ్యుల్ని ఓడించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, 


ఒకసారి ఆనందతీర్థులు విద్వత్‌సభలో ఉండగా, వస్తాదులు కొంతమంది గుంపుగా 
వచ్చారు. 


“నీవేమి మహా బలశాలినని విర్రవీగుతున్నావట. మాలో ఏ ఒక్కరిని జయించగలిగినా 
నువ్వు వీరుడివే. రా” అంటూ వాళ్లు సవాల్‌ చేశారు. 


పురోసారి మరో ఊళ్లో వస్తాదులూ ఇలాగే వచ్చి ప్రగల్భాలు పలికారు. అప్పుడు 
ఎ “మీరంతా మా ముక్కుకొనమీద గుద్దండి. మా ముఖంలో కాంతి ఏ కొంచెం 
గా విజయం మీదే” అంటూ అన్సించారు. వాళ్లు విజృంభించారు. ముక్కు మీద 
రు. ముఖం మీద గుద్దారు. అలా గుద్దిన ప్రతిసారి బండరాయి మీద గుద్దినట్లు 
శ్రతివేళ్లలో ఎముకలు విరిగాయి తప్ప ఆనందతీర్థుల తేజస్సు ఇసుకరేణువంత 
డా తగ్గలేదు. వస్తాదులకు పరాభవం తప్పలేదు. వాళ్లకి అప్పటికి గాని తాము ఢీకొన్నది 
యుగ భీమసేనుడ్ని అన్న విషయం అర్థం కాలేదు. 


ంచ పూజ 
'సంచారంలో ఉండగా 'వారంతీ' అనే దేవాలయాన్ని ఆనందతీర్థులు సందర్శించారు. 


స (కర్నాటకలో ఉప్పినంగడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని మద్యాగ్రామం దగ్గర 
కంతీ దేవాలయం ఉంది.) అది ఒక పుణ్యక్షేత్రం. అక్కడ నారాయణ, వాసుదేవ, 


ర్మణ, ప్రద్యుమ్న అనిరుద్ధ అనే పంచమూర్తులు లింగాకారంలో ఉన్నాయి. వీటిని 
చేసింది - మహాభారత కాలంలో పంచ పాండవులు. వాటి అభిషేకానికి ఉదకాన్ని 
bs; ంది ద్రౌపదీదేవి. 
'మధ్వావతారులయిన భీమసేనులు ఆ ఆలయాన్ని దర్శించి అక్కడ పూజాదికాలు 
లిచిపోవడం పట్ల విచారించారు. ఆయన రాక విని, చూడాలని వచ్చిన ఆ ప్రాంతపు 
రాజుకి ఆ ఆలయ విశిష్టతని వివరించారు. అప్పటికప్పుడు ఆ ఆలయాన్ని పునరుద్ధరించి, 
డ నిత్యధూప దీప నైవేద్యాది కార్యక్రమాలు కొనసాగేలా చేశారు. ఇదంతా సగం 


పూర్ణప్రజ్ఞులు వారి పట్ల సానుభూతి, కరుణ ప్రదర్శించారు. “మేం వస్తున్నాం 
మీరు వెళ్లండి” అన్నారు. 

శిష్యబృందంతో కలిసి ఆ ఊరి పొలిమేరలో అడుగుపెడుతూనే మధ్వాచార్యుల | 
కన్నులు మూసుకుని ధ్యానం చేశారు... 

క్షణాల్లో ఎండంతా మాయమై, ఆకాశమంతా దట్టమైన మబ్బులు కమ్మేశాయి... 

టప్‌... టప్‌... అంటూ చినుకులు పడసాగాయి. ఒకటా రెండా! వందలు, వేల్పు 
లక్షలు, కోట్లాది చినుకులతో ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా కుంభవృష్టి కురిసింది, 

ఆ ఊరి చెరువు మొత్తం నీటితో నిండిపోయింది. ఊరి జనం సంభ్రమంతో 
నిశ్చేష్టులయ్యారు. అంతలో తేరుకుని ఆనందంతో నృత్యం చేశారు. గెంతారు. నీళ్లలో 
తనివితీరా తడిసిపోయి పరుగుపరుగున వెళ్లి మధ్వులకు సాష్టాంగ నమస్కారం చేశారు. 

“మీరు సామాన్య యతులు కారు. ఆ వాయుదేవుడే మీ రూపంలోకి వచ్చారు, 
అందుకే మేఘాల్ని మీరు మా ఊరి మీదే స్తంభింపజేసి వర్షింపచేశారు. స్వామీ...” 
అంటూ వాళ్లు అనేక రకాలుగా ఆనందతీర్థుల్ని స్తుతించారు. 

ఊరు ఊరంతా వచ్చి మేళతాళాలతో అపూర్వమైన స్వాగత సంరంభంతో మధ్యుల్ని 
తమ ఊరి మధ్య విడిది చేయించారు. వారందరికీ మధ్వాచార్యులు తత్త్వబోధ చేశారు. 
ఏ శక్తి సమస్త జగత్తునీ కాపాడుతుందో ఆ సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి ఎలా 
ఆరాధించాలో బోధించారు. నారాయణుడ్ని అర్చించటానికి మించిన ముక్తిసాధనం మరొకటీ 
లేదని వాళ్ల మనస్సుల్లో నాటుకునేలా చేశారు. భూదేవి సమేతుడైన శ్రీమన్నారాయణుడి 
విగ్రహాన్ని ఇచ్చి, నిత్యపూజ చేసి తరించవలసిందిగా ఆదేశించారు. 

(ఆ స్థలాన్ని ఇప్పుడు 'ఎర్మిమఠం' అని పిలుస్తారు. మధ్వులు కురిపించిన జలధారతో 


నిండిన చెరువుని ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఇది ఉప్పినంగడికి కిలోమీటర్ల 
దూరంలోని ఆత్మూరుకి ఒక కిలోమీటరు ప్రక్కగా ఉంది.) 3 


తత్వవచారం చేసుకుంటూ వెళ్తున్న మధ్వాచార్యుల్ని శాశ్వతంగా మట్లుపె 
పరిష్మారంగా భావించిన ఈ దుష్టశక్తులు ఆ ఊరి గౌడకి Pires 
. బుద్ధి మందగించిన గౌడ కసితో మధ్వుల్ని మట్టుపెట్టాలని నిశ్చయించు 


ఆయన శిష్యబ్బందంతో పాటు ఆ ఊరిని విడిచి సంచారం సాగిస్తుండగా, ఊరి 
ఒక చిన్న ఆనకట్ట ప్రాంతంలో కత్తితో ఆయన మీద దాడి చేసి సంహరించటానికి 
గాడ సిద్ధమయ్యాడు. 
మధ్వుల బృందం బయల్దేరింది... 
ఊరి పొలిమేరలు దాటింది... 
ఆనకట్ట ప్రాంతంలో మలుపు తిరుగుతోంది... 
అప్పటిదాకా పొదల చాటున దాక్కొనివున్న గౌడ ఉధృతమైన ఆవేశంతో ఒక్కసారిగా 
శేరి తన ఖర్గంతో మధ్వుల మీదకి ఉరికాడు... 
ఈ హఠాత్‌ సంఘటనకి వెనుక వస్తున్న శిష్యులంతా నివ్వెరపోయారు... 
ఒకరిద్దరు శిష్యులు “అయ్యో, అయ్యో...” అంటూ కేకలు వేస్తున్నారు... 
కాని... 
ఎదురుగా దూకి, ఆయన్ని నరికేయాలని కత్తి ఎత్తిన గౌడ ఒక్కసారిగా 
కళ్లెదుట మిరుమిట్లు గొలుపుతున్న కాంతిపుంజాన్ని మాత్రమే చూసి అప్రతిభుడయ్యాడు. 
కళ్లకి ఏమీ కనబడటం లేదు - ఒక అపూర్వమైన తేజోరాశి మినహా అంతా 
అంధకారంలా తోచింది. 


ఏమా దివ్యకాంతి దర్శనం? సూర్య భగవానుణ్ణే ఎదురుగా నిలబడి చూస్తున్నానా 


ందతీర్థులు క్షమించారు. ఆ క్షణాలనుంచీ గౌడ ఆయనక్షి 


కరుణామయుదైన ఆన! 
పోయి మధ్వతత్త్వ ప్రచారంలోనే జీవితమంతా గడిపాడ్తు, 


మసోభక్తులలో ఒకడుగా మారి! 
జాతి, మత, కుల వివక్షతకి అతీతంగా తనని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ తత్వబోఢ 


చేస్తూ వాళ్లని చరితార్థుల్ని చేశారు మధ్వాచార్యులు. 


కృష్ణామృత మహార్ణవం 

దక్షిణ కన్నడదేశంలో వైద్యనాథేశ్వర (కొక్కడ) క్షేత్రంలో ఆయుర్వేద ప్రవక్త అయిన 
ధన్వంతరి ఆరాధ్యమూర్తిగా విలసిల్లుతున్నాడు. ఇక్కడ ధన్వంతరి - ఉడుపిలోని 
అనంతేశ్వరుడి లాగా లింగాకారంలో ఉంటాడు. ఆ ఆలయానికి ఈశాన్యంలో విశాలమైన, 
మహిమాన్వితమైన సరోవరం ఒకటి ఉంది. ఆ సరోవరంలో స్నానం చేసి, ధన్వంతరిని 
అర్చించేవారికి సకల 'రుగ్యతల నుంచీ విముక్తి లభిస్తుందని ప్రతీతి. 

వైద్యనాధేశ్వరం విద్వాంసులకు కూడా నిలయం. యజ్ఞయాగాది వైదిక కార్యక్రమాలకు 
అది నెలవు. ఆ ఊరి యాజ్ఞికులకు నాయకమణి ఇడెపాడిత్తాయ. ఆయన స్వతహాగా 
సాత్త్వికుడు. దేవస్థాన పాలకవర్గంలో ప్రముఖుడు. న 

ఆనందతీర్థులు తమ సంచారంలో భాగంగా వైద్యనాథేశ్వరాన్ని సందర్శించారు. 
అప్పటికే వారి గురించి అనేకసార్లు విని వుండటం వల్ల ఆ ఊరి పెద్దలంతా ఇడెపాడిత్తాయ 
సారథ్యంలో మధ్వులకు అపూర్వమైన స్వాగతం ఇచ్చారు. ఆ 

ఇడెపాడిత్తాయులు భక్తిపరుడు. సాత్త్వికుడు. కాని సదాచార పరిజ్ఞానం 
బబ ర |. 
ఏకాదశి వ్రతం మొదలైన శాస్త్రవిధుల గురించి అంతగా తెలీదు. భక్తితత్సరత మాత్రం 


జరొక మహాద్భుత రచన. దేవపూజ, గోపీచందన మహాత్మ్యం మొదలైన వైష్ణవులు 
కొని, ఆచరించవలసిన అనేక క్రియా రూపాలకు ఇదే ఆధారం. పంచ సంస్కార 
"గా రూపొందిన ఈ కృతిలో ఇతిహాస పురాణాల్లో చెప్పబడిన ఏకాదశివ్రత విధి 

ల విశిస్టత, ఆచార నియమాలు మొదలైనవి స్పష్టంగా వివరించబడ్డాయి. 'కృష్ణామృత 
లోని క్రియలను ఆయా విధి విధానాల ప్రకారం ఆచరించే ఏ వైష్ణవుడైనా 
అర్హుడవుతాదనటంలో సందేహం లేదు. 


ఈ 'కృష్ణామృత మహారవ' రచనకు ముందే 'జయంతీ కల్పం' కూడా మధ్వాచార్యుల 
వెలువడింది. పక్షానికొకసారి ఏకాదశినాడు ఉపవాసం వైష్ణవులకు తప్పనిసరి. 
(మి నాడు కూడా విధిగా ఉపవాస వ్రతం ఆచరించాలి. ప్రతి ఏకాదశి నాడు, 
) నాడు ఉపవాసం చేసి, చంద్రోదయ కాలంలో శ్రీకృష్ణునికి అర్హ్యమిచ్చి, 
మాత్రమే భగవత్రసాదాన్ని స్వీకరించి ఉపవాన దీక్ష విరమించాలి... 


నిర్వహణకు సంబంధించిన జ్ఞానం మధ్వాచార్యులకు నిశ్చయంగా ఉండి ఉండదని వాళ్ళ 
నమ్మకం. భీమసేనుడుగా మహాభారతకాలంలో అశ్వమేథ యాగం చేసినవాదాయన్న, 
ఆ విషయం వాళ్లకెలా తెలుస్తుంది? 

వాగ్వాదం మొదలైంది. మధ్వాచార్యులు వేదార్థాన్ని వివరిస్తూ 'నారాశంసి” 
శీర్షికతో వేద మంత్రాలకు అర్థాన్ని సాదరంగా నిరూపించారు. విని ఆశ్చర్యపోవట్రం 
పండితుల వంతయింది. తమ అంచనా తప్పయిందన్న దుగ్ధతో వాళ్లు 
వాదాన్ని ఒప్పుకోవడం మానేసి వితండ వాదానికి దిగారు. మధ్వులు తొణకలేద్సు 
బెణకలేదు, “అలా అయితే ఈ వేదమంత్రాలకు సరయిన అర్థమేమిటో మీరే చెప్పండి” 
అని ఎదురు ప్రశ్నించారు. మధ్వుల్ని నిలదీయాలని వచ్చిన విద్వాంసులకు గొంతులో 
పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. 

అంతే! ఎలాంటి వాగ్యుద్ధానికి దిగకుండా పండితులంతా సభ నుంచి నిప్మమించారు, 
కర్మనిర్ణయం 


అదే సభలో మరొక పండితుల గుంపు మరో రకంగా మధ్వాచార్యులను 
ఎదిరించటానికి సిద్ధమైంది. 

వేదాల నుంచి - 'మిహోనామ్నీ బుక్‌' సముదాయానికి అర్థం చెప్పగలరా? అని 
నిలదీశారు. దానికి అర్ధం చెప్పాలంటే వేదాలను కాచి వడపోసుండాలి... అయితే 
పూర్ణప్రజ్ఞులు ఎంత సునాయాసంగా ఆ వేదమంత్రాల నిగూఢార్థాన్ని వివరించారంటే ఆ 
సభలో పండితులంతా పూర్ణప్రజ్ఞుల సకలవిద్యా ప్రావీణ్యతకు పరవశించిపోయారు, “ఆదే 
నిజమైన పాండిత్యం” అంటూ వాళ్లంతా మరీ మరీ శ్లాఘించారు. 

అలా వివరించిన వేదమంత్రాల అర్థాన్ని ముందు తరాలవారి ప్రయోజనాలకోసం 
'కర్మ నిర్ణయం' పేరుతో మధ్వులు లిలించారు. అది ఇప్పటికీ లభిస్తూనే ఉంది. 


(ఈ ఉజీర గ్రామంలో మధ్వుల విజయానికి 
ప్రతివాద ఖందనల వివరాలను కలిపే శిల ఆష్‌ అప్పటి సా విమాణ 


రాసిన వృషభం 
సారి మధ్వాచార్యులు పాఠం చెప్తుండగా ఒక విచిత్రం జరిగింది. ఆ సభలో 
వివిధ శాస్త్రాలను చదివి జెపోసన పట్టిన ప్రజ్ఞాదురంధరులు, సదాచార 
, ఒక అర్థంలో వాళ్లంతా దివి నుండి భువికొచ్చిన దేవతలు. 


గురువులైన ఆనందతీర్థులు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. మాటలకు అధిదేవత అయిన 
భర్త. విషయం (బ్రహ్మసూత్రం, గీత ఉపనిషత్తుల మీద ఆయన రచించిన 
భాష్యాలు. రుద్రుడు మొదలైన దేవతలు ఆశ్చర్యం అనిపించేటంతటి గంగా 
ది వారి పురాణం. తమ గ్రంథాలకు ఆయన ఇస్తున్న వివరణ వింటుంటే 
విద్వత్‌లోకంలో విహరిస్తున్నంత ఆనందంగా ఉండేది. 


ఒకసారి విద్వాంసుల బృందం అలా కూర్చున్నప్పుడు ముఖ్యశిష్యుల్లో కొందరు, 
తమ యొక్క అద్భుత గ్రంథాల వివరణను టీక గ్రంథాల రచన ద్వారా 

'శలిపే భాగ్యశాలి ఎవరు?” అన్నారు. పూర్ణప్రజ్ఞులు ఒక్క క్షణంకూడా తడబడకుండా 

'అక్కడ ప్రతినిత్యం పాఠ్యప్రవచన సమయంలో వచ్చిపోతూండే ఎద్దును చూపించారు. 
నిజానికి ఆ ఎద్దు మధ్యుల గ్రంథ భాండారాన్ని ఆయన సంచార కాలంలో వీపు 
మోస్తూందేధి. ఆ ఎద్దు 'కర్మనా జ్ఞాన మాతనూక్తి' అన్న శాస్త్ర సందేశానికి నిదర్శనంగా 

ఈ విషయాన్ని గమనించిన ప్రజలు ఆ ఎద్దుని ఒక సుజీవిగా గుర్తించారు. 
తన శిష్యుల ప్రశ్నలకు జవాబుగా ఎద్దుని చూపించి వెంటనే వాళ్లందరికీ 
- అది ఒక సాధారణ ఎద్దు మాత్రమే కాదనీ, తాను విన్నదాన్నంతా రాసే 

'ీక తాత్పర్యాలనే దివ్యమైన చేతనం. 


ఈ దశలో తమ గ్రంథాలకి టీక గ్రంథాల రచనను ఆ ఎద్దే చేస్తుందని గురువు చూపించడం 
వాళ్ల ఇంకా బాధించింది. దాంతో వాళ్లంతా కలిసి ఆ ఎద్దుని శపించారు - “ఈ ఎద్దు 
కాటు వల్ల చావాలి”. మధ్యాదార్యులు సర్వజ్ఞలు కనుక బ్రాహ్మణ శాపాన్ని నిర్వీర్ణం 


ఆశ్చర్యం! 

అపూర్వం! 

ఆ ఎద్దు ఒక్కసారిగా నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చుంది. దాన్లో అంతకుముంద్త. 
లేని తేజస్సు ఏదో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చూసే వాళ్లందరికీ ఇదేదో అపూర్వ మహిములా 
కనిపించినా శిష్యులు మాత్రం ఇది తమ గురువుల ద్వాదశస్తోత్ర మహిమగా గుర్తించక 
ఈ ఘటనతో అసూయాపరులైన శిష్యుల అజ్ఞానం కూడా పటాపంచలయింది. 

“ఆ ఎద్దు యొక్క హృదయం దగ్గర మీరు చెవులు పెట్టి వినండి” అని మధ్యులు 
చెప్పారు. శిష్యులు తుచ తప్పకుండా ఆ ఆదేశాన్ని పాటించారు. ఆశ్చర్యం. ఆ ఎద్దుయొక్స 
హృదయంలోంచి ద్వాదశ స్తోత్ర పఠనమే వినిపించింది. 

మధ్వాచార్యులు బతికించిన ఆ ఎద్దు తరువాతి జన్మలో జయతీర్జులుగా జన్మించి 
గురువు నుండి ప్రత్యక్షంగా అభ్యసించిన శాస్రానికి 'న్యాయసుధ' అనే టీక కూడా రచించి 
ముక్తిమార్గానికి కావలసిన జ్ఞానబోధ చేశారు (చేసింది), 
త్రివిక్రములచే వాయుస్తుతి 

ఉడుపిలో ఒకరోజు యథాప్రకారంగా త్రివిక్రమ పండితులు మొదలైన శిష్యబ్బందం 
సమక్షంలో మధ్యులు శ్రీకృష్ణ పూజ ప్రారంభించారు. 

తులసీదళాలతో, పుష్పాలతో సహస్రనామార్చన, ఆయుధపూజ, ఆవరణ పూజలు 
పూర్తిచేసి ధూపదీపాలు సమర్పించారు. ఇంక జరగాల్సిన నైవేద్యం. ప్రసాదం నివేదన 
సమయంలో ఎవరూ చూడకుండా అద్దు తెర వేయటం పూజవిధిలో భాగం. ఆ సమయంలో 
శిష్యులంతా ద్వాదశస్తోత్ర పారాయణం చేస్తూండాలి. నైవేద్యం పూర్తికాగానే గురువు 
గంట మోగిస్తారు. అక్కడితో నైవేద్యం పూర్తయినట్లు సంకేతం. 

కాని... ఆరోజు శిష్యులు ద్వాదశ స్తోత్ర పారాయణం సాగిస్తున్నారు. 


ఒకసారి చదివారు. అయినా తెర వెనుకనున్న గురువుల నుండి దం 
వినవడలేదు. 


మరోసారి ద్వాదశస్తోత్రం పఠించారు... అయినా ఘంటానాదం వినపడలేదు. 


మూడవసారి కూడా ద్వాదశస్తోత్రం పఠించారు... అయినా 
సంకేతం గురువుల నుండి వినిపించలేదు. అందరికీ ఉత్కంఠ, ఆందోళన. ఈ 
ముఖ్య శిష్యులైన త్రివిక్రమ పండితులు ధైర్యం చేసి తెరలోకి మెల్లగా తొంగి + 


182 


అలా చూస్తూనే ఒక్కసారి నిశ్చేష్టులయిపోయారు! ఆపాదమస్తకం పులకించిపోయారు. 


ఏమా అద్భుతం! 

వ్రమిటా సమ్మోహన దృశ్యం! 

ఎన్ని జన్మల సుకృతం ఉండి ఉండకపోతే ఆ అద్భుత సన్నివేశాన్ని (త్రివిక్రమ 
పండితులు వీక్షించగలిగారు. 

అక్కడ...!!! 


విగ్రహపీఠం మీద ఏకకాలంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవేదవ్యాసుల రూపాల్లో 
'యణుడు కొలువై వుంటే, వారిని హనుమంతుడు, భీమసేనుడి రూపాల్లో 
మధ్వాచార్యులు పరమానందంతో ఆరాధిస్తున్నారు... 

ఆ సాక్షాత్మారంతో త్రివిక్రమ పండితులకు శరీరంలో అణువణువునా భక్తి పరవళ్లు 
'భ్రొక్కింది. ఆ ఆనందపారవశ్యంలో త్రివిక్రమ పండితుని నోటినుండి ఆశువుగా ఒక 
అద్భుత స్తుతి వెలువడింది. 

శ్రీ మద్విస్త్రం(మినిష్టాతిగుణగురుతమ శ్రీ మదానంద తీర్థ - 
జలజల నత్వాంనవో-స్మాన్‌ పునంతు / 

పాచాం యత ప్రణత థ్రిభవనమహాతా శారదా శారదేందు - 

జ్యోత్స్నా భద్రన్మిత శ్రీ ధవలితకళుఖా (పేమభారం ఐభార ॥ 

అలా సాగిన స్తుతిధార ముగిసిన తరువాత ఆ పారవశ్యంలోంచి త్రివిక్రమ 
ఎదురుగా చిరునవ్వులు చిందిస్తున్న గురువులు 


(త్రివిక్రమ పండితులు చేసిన వాయుస్తుతిని ఇప్పటికీ నిత్య పూజా సమయంలో 
ఆరంభంలోనూ, ఆఖరులోనూ పఠించే ఆనవాయితీ తప్పనిసరిగా వస్తోంది.) 


మాధవతీర్థులు - అక్షోభ్యతీర్థులు 
శ్రీరామతీర్థులు, అధోక్షతీర్థుల తరువాత మధ్వాచార్యుల ద్వారా సన్న్యాసదీక్ష 
స్వీకరించిన వాళ్లలో మాధవతీర్థులు, అక్షో్యతీర్థులు ముఖ్యులు. వాళ్లిద్దరూ ఉత్తరకర్ణాటక్ర 


ప్రాంతం వారయినప్పటికీ మధ్వమాహాత్యాన్ని విని, వారు ఎక్కడ ఉన్నదీ వెతుక్కుంటూ 
వెళ్లి, వారిని సేవించి, వారి అనుగ్రహంతో ఉపదేశం పొందినవారు. నిజానికి వయస్సులో 


వాళ్లిద్దరూ చాలా చిన్నవాళ్లు. ఆ ఇద్దరిలోకీ అక్షోభ్యతీర్థులు ఇంకా చిన్నవారు. 
బేలూరు ప్రయాణం 
తమ ప్రియ శిష్యులైన పద్మనాభతీర్థుల కోరిక మేరకు మధ్వాచార్యులు బేలూరు 
బయలుదేరి వెళ్లారు. బేలూరులో ఒక ప్రశాంత సమయంలో పద్మనాభతీర్థులను దగ్గర 
కూర్చోబెట్టుకుని మధ్వాచార్యులు ఒక ఆదేశం ఇచ్చారు. 
“మా అవతారం పూర్తయింది. మేం మా గురువులైన వేదవ్యాసుల దగ్గరికి 
వేదాంతసామ్రాజ్య పాలనా బాధ్యత మీదే, ప్రజలందరికీ 


ఆ రోజు కార్తీకమాసంలో శుక్లపక్ష ద్వాదశి. అదే రోజు 
భగవంతుడు దాతుర్మాక్య యోగనిద్రను హరయ ర్వీ మనన శప ఆ 


| 
.శ్రాద్దిసేపట్లో మా ఆరాధ్యదేవులైన శ్రీ మూల రామదేవులు = 
సారూ 'సన్వ్యాసదీక్ష స్వీకరించి మా ఆదేశంతో కళింగదేశాన్ని పాలి 
త గజపతి కోశాగారంలో ఉన్న - చతుర్ముఖ (బ్రహ్మచేత అర్చించబడి: 
ల - విగ్రహాల్ని మా ఆదేశంతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. రండి, అందరం 

ఇని స్వాగతిద్దాం” అంటూ పూర్ణప్రజ్ఞులు శిష్యులకు పురమాయించారు. 
ందరూ సంభ్రమంతో మధ్వుల్ని అనుసరించారు. గురువులు చెప్పినట్లే 
రిగింది. కొద్దిసేపటికి నరహరితీర్థులు శ్రీ మూల సీతారామ(ప్రతిమలతో విచ్చేశారు. 
వాటీని గురువులకు అప్పగించి సాష్టాంగప్రణామం చేశారు. ఆ విగ్రహాలను స్వీకరించి 
సధ్వాచార్వులు సకల వైభవంతో పరమ భక్తితో పూజించారు. గురువులు నరహరితీర్థులను 
విశేషంగా అనుగ్రహించారు. “నా ఆదేశాన్ని అనుసరించి సమర్థంగా మీరు పాలన చేశారు. 
నాకు చాలా సంతోషమయింది. ఈ (ప్రతిమల్ని పూజించే అవకాశం మీకు రాబోయే 


3 2 3 
ఆనాడు శ్రీ నరవారితీర్ణులు తెచ్చి ఇచ్చిన శ్రీమూల నీతారామ లక్ష్మణ ప్రతిమలు 
ఈ అనుగ్రహంతో నరహరితీర్థులు ఆనందాతిశయంలో కన్నడంలో కీర్తనల రచనకు 


టారం చుట్టారు. గురువులిచ్చిన ద్వాదశస్తోతం ఆధారంగా 'రఘుపతి' అన్న మకుటంతో 
శ కీర్తనలు సాగాయి. అలాగే కన్నడంలో ఆయన పద్యరూపంలో రచించిన సాహిత్యం 
కాలంలో హరిదాస సాహిత్యంగా రూపుదిద్దుకుని కన్నడంలో మధ్వసిద్ధాంత 


mm mm 
a 185 


కొద్ది రోజులకి వ్రధాన శిమ్యులందరికి గురువులు బదరికి శాశ్వత్రంగ్శా 
వెళ్లిపోతున్నారన్న సంగతి తెలిసి విచారం మొదలయింది. 


ఒక మకర సంక్రమణంనాడు 
రజతవీఠవు విశిష్ట వార్షికోత్సవం 
ఆనందతీర్థుల సారథ్యంలో జరిగినప్పుడు 
తమ గురువుల అవతారం ముగింపు 
వార్త శిష్యులందరికీ తెలిసిపోయింది. 
రాబోయే వియోగం అందరిలోనూ 
విచారాన్ని నింపింది. 

మాఘమాసం ఆరంభమయింది. 
జ్ఞానసాధనకు విశేషమైన మాసమిది. 
ఎందుకంటే రథసప్తమి, భీష్మాష్టమి ఈ 
మాసంలోనే వస్తాయి. 


ఆ రోజు మాథుశుద్ధ నవమి 
(క్రీ.శ. 1278). మధ్వులుగా అవతార 
మెత్తిన వాయుదేవులు బదరి పోవటానికి 'ఉత్తరాదిమర వరంవరలోని ప్రస్తుత వీఠాధీవకి 


ఎంచుకున్న తిథి అదే. ఉడుపి పరిసర శీ శ్రీ నత్యాత్ళతీర్ణ స్వాములవారు 
ప్రాంతాల్లోని భక్తజనులంతా ఉడుపికి శ్రీ మూలరాములధారి వూజ్య; వరంవరలోని 
చేరుకున్నారు. ఉత్సవ సంభ్రమం కన్నా _ ఇవ్పటి ఉత్తరాధికారి శ్రీ నత్యాత్ళ తీర్ణస్వామి 
వియోగం యొక్క దుఃఖం అందరిలోనూ 

నిండిపోయింది. 


ఎప్పటిలాగానే వైభవంగా శ్రీకృష్ణపూజ ప్రారంభమైంది. పూజ పూర్తవగానే 
అనందతీర్భులు తమ మఠంలోని హృషీకేశ తీరులు సహా (మఠాధిపతులుగా వెళ్లాల్సిన) 
ఎనిమిదిమంది ముఖ్య శిష్యుల్ని పిలిచి ఆదేశమిచ్చారు. 

“ఇటుపై శ్రీకృష్ణదేవుని పూజను కొనసాగించే బాధ్యత మీది. పర్యాయక్రమంలో 
నిరంతరం భగవంతుని ఆరాధించండి. మీ పరంపర కూడా అదే క్రమంలో నిర్వర్తించాలి: 


మీమీ సంస్థానాలకు మేము ప్రత్యేక ప్రతిమలను ఇస్తాం, స్వీకరించి ఆరాధించండి” ఆనే 


286 ర. 


శ 


= శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు, చతుర్భుజ కాళియ మర్దన కృష్ణుడు, 

కాళియ మర్దనకృష్ణుడు, శ్రీ విట్టలుడు, శ్రీ భూవరాహదేవుడు, శ్రీ నృసింహ 

, శ్రీ రాముడు - ఈ దేవతామూర్తులను ఇచ్చి అనుగ్రహించారు. 

స్వీకరించి వారు వినమ్రతతో అన్నారు: “మీ అమృత హస్తాలతో 
ఇంతటి పవిత్రమూర్తులను పూజించే అర్హత మాకెక్కడ ఉంది?” 


| 


చిరునవ్వు నవ్వి “మీకా అర్హత ఉందని తెలిసే ఆ ప్రతిమలను 
జరిగింది. ఎల్లప్పుడు మేం మీలోనే ఉండి శ్రీకృష్ణ దేవుని పూజ చేయిస్తాం” 

వాగ్దానం చేశారు. 
వద్మనాభతీర్ణులను పిలిచి ప్రత్యేకంగా చెప్పారు: “రుక్మిజీదేవిచే చేయించబడ్డ శ్రీకృష్ణ 
| ఈ నియమించి, శ్రీ మూల సీతారాముల ప్రతిమలను 
ఉంచే అవకాశం మీకు అనుగ్రహిస్తాం. ఇవే సంస్థానానికి ప్రధానమైన ప్రతిమలు”. 
 గురువులిచ్చిన ప్రతిమలను వద్మనాభతీర్థులు భక్తిశ్రద్ధలతో స్వీకరించి 


, పద్మనాభతీర్థులను మధ్వాచార్యులు ప్రత్యేకంగా పిలిచి, తాము రెండవ 
వ్యాసనారాయణుల నుండి పొందిన వ్యాసముష్టులను అందజేశారు. 


| తీర్థులు తమకిచ్చిన వ్యాసముష్టిశిలలను ఉత్తరాది మరఠసంస్థాన పూజలో 
న్నారు. విష్ణుతీర్థులు తమ వ్యాసముష్టిని సుబ్రహ్మణ్య మఠంలో స్థాపించారు. 


శమతో రెండుసార్లు వెన్నంటి వచ్చిన సత్యతీర్థులకు సీతాలక్ష్మణసమేత శ్రీరాముని 
విగ్రహాన్ని అనుగ్రహించి తమ గురువులైన అచ్యుత ప్రేక్షుల పేరిట సంస్థానానికి నామకరణం 
కేన, ఆ సంస్థానం ద్వారా సత్‌సిద్ధాంత (ప్రచారాన్ని విశేషంగా సాగించవలసిందిగా 
'పధ్యారార్యులు ఆదేశించారు. 


“ప్రియమైన శిష్యులారా, భగవద్భక్తులారా! భగవంతుడు మాకు అప్పగించిన అవ్య 
కార్యం పూర్తయింది. మేమిప్పుడు ఉత్తర బదరికి వెళ్తున్నాం. ఇటుపై మేం ఉండేది. అక్ష 
దైవసన్నిధిలో. 

“మీరంతా అదృష్టవంతులు. కోటిజన్మల సాధనకు ఫలితంగా లభించిన 
జన్మను సార్థకం చేసుకొని తత్వజ్ఞానాన్ని సంపాదించుకొన్నారు. తత్వజ్ఞానాన్ని సంపాదించ్రద్ర్య 
కన్నా ఉన్నతమైన కర్తవ్యం మరొకటి లేదు. జ్ఞాన సాధనానికి నిర్దిష్ట కర్మను ఆ; 
వేరొక దారిలేదు. నిత్యం ఆచరించాల్సిన అన్ని కర్మలనీ (శ్రద్ధగా ఆచరించి ప్రతిఫలాన్ని 
ఆశించకుండా భగవంతుడికి సమర్పించాలి. ఏ కర్మయొక్క ముఖ్యలక్షణమైనా శ్రీహరి 


ప్రీతి చెందటమే కావాలి. పరమాత్మ ప్రీతి చెందితే ఇహపరసౌఖ్యాలన్నీ అయాచితంగా 
లభిస్తాయి... 


“స్నానం, సంధ్యావందనం, దేవపూజ, (బ్రహ్మయజ్ఞం, వైశ్వదేవం మొదలైన 
నిత్యకర్మలలాగానే ఏకాదశి, కృష్ణాష్టమి వ్రతాలను కూడా ఆచరించి తీరాలి. వాటిని 
ఆచరించడం ఎలాగైతే పుణ్యసాధనం అవుతుందో, ఆచరించకపోవడం కూడా అలాగే 
పాపసాధనమవుతుంది... 


“గురువులను, పెద్దలను గౌరవించండి. దేవతలను ఆరాధించండి. దేవతా తారతమ్య 
పరిజ్ఞానం కలిగిఉండండి. శ్రీవిష్ణు సర్వోత్తమ తత్వాన్ని ఎల్లవేళలా మనస్సులో నిలుపుకొని 
ఉండండి. జీవితంలో లౌకిక కార్యాన్ని పరిమితం చేసుకోండి, ఆధ్యాత్మ కార్యాలకు ఎక్కువ 
అవకాశం కల్పించండి... 


“నిత్య కర్మలు ఎంత ముఖ్యమో సత్యధర్మాల అనుష్టానం కూడా అంతే ముఖ్యం: 
సకలప్రాణుల హితాన్ని కోరి భగవంతుని ఆరాధించటమే నిజమైన జీవనం... వర్ణాశ్రమ 
ధర్మాలు శాస్ర సమ్మతం. వాటిని పాటించటం అనేది కర్మాచరణ వ్యవస్థకి అవసరం. 


' పంచడం కాకూడదు... ఆత్మస్తుతి, పరనింద ఎన్నిటికీ మానవుడి ఉన్నతికి సాధానాలు 
,. దుర్దనులు చేసే విపరీత ప్రచారాల మోహంలో పడి ప్రజలు పతనం కాకుండా 

'్ఞాష్టరిస్తూ ఉందటం పట్ల మీ బాధ్యతను విస్మరించకండి... 

.. “వర్జాశమాల పరమధర్మం - అన్ని కాలాల్లోనూ, అన్ని స్థలాలల్లోనూ అన్ని కర్మలనీ 

॥ , సర్వజగత్‌కీ రక్షకుడు అయిన భగవంతుణ్ణి ఆరాధించటమే. ఈ ఆరాధన 

శాశ్వత సుఖానికి నెలవైన ముక్తి. ఇందుకు “ప్రీణయమో వాసుడేవం' అన్నది మీ 

మహామంత్రం అవుతుంది గాక... మీకు మంగళమగు గాక...” 


ఈ సందేశంతో అక్కడ చేరిన భగవద్భక్తులందరికీ తమలోని అజ్ఞానాంధకారం 
'ఫటాపంచలయిన అనుభూతి కలిగింది. ఒక దివ్య సందేశం విన్న ఆనందంతో వాళ్లంతా 
'ఫులకరించిపోయారు. 

'ఉ సందేశం తరువాత మధ్వులు ఐతరేయ భాష్య ప్రవచనం ప్రారంభించారు. 
తమకు ఇష్టమైన ఆ ఉపనిషత్‌ మర్మాలను అరటిపండు ఒలిచిపెట్టినంత సరళంగా 


అంతా రంగురంగుల పుష్పాలమయం. 

అందరికీ ఆత్రుత, ఆదుర్దా... ఏరీ గురువులు? ఎక్కడ? ఎక్కడ?... అనుకుంటూ 
శీష్యులు ఆ పుష్పరాశిని సమీపించి, పుష్పాలను తొలగించారు. 

Disa? 


_ Sn 
189 


"భక జ్యోతి మధ్వాచార్య 


శ్రీ మధ్వాచార్యులవారు అద్భతమైన చోటు 
(ఆనంతేళ్వర దేవాలయం, ఉడువీ) 


ఎందుకంటే - 
అక్కడ గురువులు లేరు! 


తాను కోరుకున్న బదరికి వెళ్లటం కోసం ఇక్కడ్నుంచి గురువులు లిప్తకాలంలో 
అదృశ్యమయ్యారు. ఇంతటి శక్తిమంతుడైన జ్ఞాన స్వరూపుడైన మధ్వాచార్యులకు శిష్యులు 
కావటం తమ పూర్వజన్మ సుకృతం అనుకుంటూ శిష్యులు గురుపీఠానికి నమస్మరించారు. 

గురువు వాయుదేవుడి అవతారం. అందుకేనేమో ఒకసారి అన్నారు. “మేము ఐదరికి 
వెళ్లాక కూడా ఇక్కడే అదృశ్య రూపంలో ఉంటాం.” 

అలా అప్పటి వరకూ పౌరాణిక క్షేత్రంగా మాత్రమే ప్రచారంలో ఉన్న ఉదుసీ 
ఆనాటి నుంచి మధ్వుల మాహాత్య దర్శనంతో అ్రత్తిమ్షు తత్వక్షేతంగా ప్రసిద్ధి చెందింది. 
మధ్వాధార్యుల చేతుల మీదుగా ప్రతిష్టితమైన శ్రీకృష్ణుని మూర్తితో మహా వుణ్యక్షేతంగొ 


ప్రపంచఖ్యాతిని ఆర్జించింది. 


ననన నన 


వథపో 
'మధ్వులు బదరికి వెళ్లాక, పద్మనాభ తీర్థులు బేలూరుకి వెళ్లి అక్కడ కొన్ని 
ఫు. తరువాత ఆనెగొంది రాజ ప్రార్థనతో ఆనెగొందికి వెళ్లారు. 


రితీర్తులు మళ్లీ కళింగదేశానికే వెళ్లి, అక్కడి (తన తరువాత వచ్చిన) రాజులకు 
సర్శకులనిపించుకున్నారు. అప్పుడప్పుడు వద్మనాభ తీర్చుల్ని నందర్శించి, 
నాన్ని పొందుతూ వచ్చారు. శాస్తతత్తాల్ని లోతుగా తెలుసుకుంటూ వచ్చారు. 
జాగా పాలించిన కాలంలో శత్రు సంహారం మొదలైన కార్యాలను చేసినందుకు 
శ్రీ కూర్మక్షేతంలో యోగ నరసింహుణ్ణి (క్రీ.శ. 1281) ప్రతిష్టించారు. 


లు, అక్షోభ్యతీర్ణలు మాత్రం పద్మనాభతీర్థుల దగ్గరే శాస్త్రాధ్యయనం 


చెందిన అష్టమరాధిపతులూ మధ్వగురువుల ఆదేశంతో తమతమ 

మధ్వాచార్యుల తమ్ముడైన విష్ణుతీర్థులు కొంతకాలం ఉడుపిలో వుండి, మళ్లీ తపస్సు 
కోసం కుమార పర్వతానికి వెళ్లిపోయారు. చాలా కాలం తరువాత శ్రీకృష్ణ దర్శనం కోసం 
మళ్లీ ఉడుపికి వచ్చినప్పుడు ఆయన్ని చూడగానే అక్కడి జనమంతా “మధ్యులే తిరిగి 
వచ్చారా” అన్నంత సంభ్రమంలో మునిగిపోయారు. కొద్ది రోజుల్లోనే విష్ణుతీర్ధులు మళ్లీ 
కుమార పర్వతానికి వెళ్లి అక్కడ తపోదీక్షలో మునిగిపోయారు. 


మధ్వాచార్యులు రాసిన శ్రీమద్భాగవత తాత్పర్యం యొక్క గొప్పతనాన్ని విజ్య. 
ధ్వజ తీర్థులు రాసిన సమగ్ర భాగవత వ్యాఖ్యానం తెలియజేస్తుంది. 

తరువాత కాలంలో వాదిరాజులు, వ్యాసరాజులు మొదలైన జ్ఞానమూర్తుల స్తాధ్ధ్య 
ఫలితంగా వైష్ణవ వాజ్మయం ప్రపంచమంతా విస్తృతంగా ప్రచారమయింది. వాదిరాజుల 
వారు మధ్వ సిద్ధాంత ప్రాశస్యాన్ని భారతదేశమంతా వ్యావింవజేసి “అభ్సిన్వ 
ఆనందతీర్థులు'గా కీర్తిపొందారు. 


విజయేంద్రులు, రఘోత్తములు మొదలైన వారి టిప్పణి గ్రంథాలు జ్ఞాన ప్రసారానికి 
కొత్త ఊవునిచ్చాయి. మంత్రాలయ గురు రాఘవేంద్రస్వామి మహిమలు తమ 


మూలగురువులైన మధ్వాచార్యుల వైష్ణవ తపఃశక్తి యొక్క మహిమల లోతుల్ని విశ్వమంతా 
వ్యాపింపజేసాయి. 


మధ్యాచార్యుల వల్ల జయసింహరాజు ప్రభావితులయినట్లుగా, వ్యాసరాజులచే 
విజయనగర శ్రీకృష్ణదేవరాయలు మొదలైన రాజులు, సుదీంధ్రస్వామి, రాఘవేంద్రస్వాముల 
ప్రభావంతో తంజావూరు రఘునాథనాయకులు మొదలైన రాజులు, వాదిరాజులచే సోది. 
అరసప్పనాయకుడు, సుమతీంద్ర తీర్చులచే శ్రీరంగ ప్రాంతపు రాజాలు, సత్యబోధ తీర్ణులచే 
సవణూరు ప్రాంత నవాబు, సత్యతీర్థులు మొదలైన వారిచే మైసూరు రాజులు ప్రభావితులై, 
మధ్వసిద్ధాంత (ప్రచారానికి రాజకీయ మద్దతుని అందించారు. 

నరహరి తీర్థుల చేత ప్రారంభమయిన హరిదాస సాహిత్యం 'మునిత్రయం'గా 
పిలవబడే శ్రీపాదరాయలు, వ్యాసరాజులు, వాదిరాజుల చేత విసృత ప్రచారంలోకి 
తీసుకురాబడింది... ఈ దాస సాహిత్య ప్రచారంలో పురందరదాసులైతే 'కర్ణాటక సంగీత 
పితామహులు'గా వాసికెక్కారు... కనక దాసుల వల్ల మధ్వసిద్ధాంతంలో వర్ణవ్యవస్థ యొక్క 
ఆంతర్యాన్ని ప్రపంచం సులభంగా తెలుసుకోగలిగింది... ఇంకా, విజయదానులు, గోపాల 
దాసులు, జగన్నాథ దాసులవంటి హరిదాసాగ్రేసురల వల్ల హరిదాన సాహిత్యం 
గ్రామగ్రామానికి విస్తరించి, ప్రజలను హరిభక్తులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరించింది... 
నిజానికి హరిదాస సాహిత్యంలా ప్రచారం పొందిన శ్రీహరి ఆరాధనా సాహిత్యం మరొకటి 
లేదు. దాని సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మ భావనా పటిమ ఒక త్రివేణి సం 


మధ్వసిద్ధాంతం ఒక అపురూపమైన, అపూర్వమైన, అసాధారణమైన ఆధ్యాత్మ జీవన 
సరళి... 
విష్ణు సర్వోత్తమత్వ ప్రతిపాదన వల్ల ఇదే 'వైష్ణవ సిద్ధాంతం'.... 
'మాయావాదాలను నిరసించి, వాటి మాయను ఎండగట్టింది కనుక ఇదే అసలైన 
"శ్రత్వవాదం'.... 
అద్వైత దర్శనాన్ని అత్యంత సమర్థంగా నిరాకరించటం వల్ల ఇదే 'ద్వైత సిద్ధాంతం... 
వేద ప్రతిపాద్యులయిన మధ్వాచార్యులచే ప్రతిష్టించబడింది కనుక ఇదే 'శ్రీమధ్వ 
బళిత్ధాసూక్తార్థము 


'బుగ్వేదములో (1/141/1-5 నుండి) బుక్కులలో బళిత్థా సూక్తము చెప్పబడినది. 
ఈ సూక్తములో వాయుదేవుల అవతారత్రయ గొప్పదనం, సాధన వివరించబడింది. 
ఇందులో అత్యంత సంగ్రహంగా, సమగ్రంగా మూడు అవతారాల జ్ఞానబలాధిక్యాన్ని 
స్పష్టం చేయటం జరిగింది. 

ఆ మూడు అవతారాలే గ్రేతాయుగంలో ఆంజనేయుడు, ద్వాపరయుగంలో 


భీమసేనుడు, కలియుగంలో మధ్యాదార్యులు. శ్వాసరూపంతో ఈ విశ్వాన్ని ఆవరించి 
ఉన్న వాయువు మూలరూపం 


ఎలా ఉంటుందో, అలాగే 


అవతారంచేయుట కొరకు శ్రీనారాయణునిచే 
లం 


ప్రేరేపించబడింది. వాయుదేవుని ప్రథమావతారానికి 'మతి' అని పేరు. అంటే హన్స్యూ 
అని పిలవబడింది. ఈ రూపం జ్ఞానాత్మకుడైన శ్రీరామచంద్రుని సమీపంలో | డిస్తు 
భక్తిభావంతో వంగి నిలుచున్నది. అలాగే శ్రీరాములవారి కార్యములను స్తార్ధి 
"పెడుతుంది. ఈ రూపం శ్రీరామరూపుడైన శ్రీహరి యొక్క అమృతప్రాయయాలైన మాట్ల 
శిష్యులకు ఉపదేశించింది. అలాగే ఆ శ్రీరాముని మాటలను సీతాకృతిలో 
శ్రీలక్ష్మీదేవికి చేరవేసింది. 
1. వాయుశబ్దార్థం మూడు అవతారాలకు అన్వయిస్తుంది. ఎక్కడైతే రిపూర్ణబల 
పరిపూర్ణజ్ఞానం నిండి ఉంటుందో అక్కడవాయుశబ్ద ప్రయోగం చేయాలి. బలజ్ఞాః 
సమాహారమే వాయుశబ్దార్థం. 


2. మూడు అవతారాలలోనూ భగవత్‌ (ప్రీతికోసం ప్రయత్నమే 
న్వంతకార్యమనేది వాయుదేవునికి లేదు. భగవత్‌కార్యసాధకుదు. 
జాంబవంతాదులకు సాధ్యపడని సీతాన్వేషణకార్యాని ఒక్క 

న్న విషయాన్ని బళిత్థాసూక్తం మొదటి మంత్రం చెబ 


సూరు మంది దుర్యోధనాదులను సంహరించడమేకాక, కౌరవుల మొత్తం 11 
న క్షోహిణీ సైన్యంలో 6 అక్షోహిణీ సైన్యమును నాశమొందించినది భీముడు ఒక్కటే. 
ఆః 


మహాభారతంలో చూడవచ్చును. సప్తాగమముల, సప్తశాస్త్ర జ్ఞానములో అతడు 
నిమగ్భుడై యుంటాడన్న విషయమూ బలిత్థానూక్తము చెబుతోంది. ఇలా 
బలజ్ఞానములు భీమునిలో అత్యధికంగా ఉన్న విషయం దృష్టాంత పూర్వకంగా 
తెలియవస్తోంది. 


దేవశ్రేష్టుడైన ఈ వాయువు యొక్క మూడవరూపం దశప్రమతి (పూర్ణప్రమతి) 
అని ప్రసిద్ధమైంది. తత్వజ్ఞానాన్ని పితుకుట కొరకు శ్రీ-భూ-దుర్గా అనుదేవేరులు 
మధ్యగేహభట్టులపత్ని యందు సన్నిహితులై శ్రీ మధ్వాచార్యులను పుట్టించారు. 

1. 'అస్యవృషభస్య' - వాయుదేవుని దేవశ్రేష్ణుడు అని బళిత్ధాసూక్తము ప్రతిపాదిస్తోంది. 
'పూర్ణప్రజ్ఞులు' అని చెబుతోంది; మధ్వాచార్యుల 37 గ్రంథములను అధ్యయనం 
చేసినపుడు వారి సర్వజ్ఞత్వం, జీవోత్తమత్వం స్పష్టమౌతుంది. 

నిర్వదీం బుధ్నాన్మహిషన్య వర్పనః 
ఈశానానః శవసాడక్రంత నూరయః | 
యదీమను ప్రదివోనుధ్ద ఆధవే 
గువోనంతం మాతరిశ్వామధథాయతి 1 


జ్ఞానరూపులు, సజ్జనులను పరిపాలించేవారు, దేవత్రేష్టలు, 


1. జ్ఞానకార్యానికై అవతరించిన శ్రీమధ్వాచార్యులు వేదాదిశాస్రాలను మథనం గావించి 
రుద్రాదిదేవతలకూ జ్ఞానవిశేషాన్ని అందించారని స్పష్టంగా ఇక్కడ చెప్పియున్నారు. 

2. ఈ (శ్రుతిలో స్పష్టంగా 'మధ్వ' 'మాతరిశ్వా అను పేర్లతో శ్రీ వాయుదేవుల 
తృతీయావతారాన్ని ప్రస్తావించడం జరిగింది. 

'మధు' అంటే ఆనందం. 'వా' అంటే తీర్ధం 'ఆనందతీర్థ' అనే అర్థం తెలియవస్తోంది, 
ఆనందాన్ని (మోక్షానందాన్ని) కలిగించే తీర్ధం (శాస్త్రాన్ని) విశ్వానికి అందించినందున 
వారికి ఆనందతీర్థాచార్యులని సార్థకనామధేయమని చెబుతోంది. ఆనందతీర్థ శబ్దార్థాన్లి 
ర్‌వ సర్గం సుమధ్వవిజయంలో చూడవచ్చును. 

ట్రేయత్‌ వీతుః వరమాన్నీయతే 
వర్యావృకుధో వీరుధో దంనురోవాంతి / 
ఉఖాయదన్యజనుషం యదిన్వత్‌ 
అదిదోయవిష్టో అభవద్‌ ఘృణాళుచిః ॥ 

శ్రీ వాయుదేవులు శ్రీమధ్వులుగా అవతరించి తన 
శ్రవాాయణనిన ధరితల్రిన శాం... హ్‌ సర్వోత్తముడూ అయిన 
దంతములందుంచుకుని చీల్చివేశారు. వీరి జన్మ లక్ష్మీనారాయణులచే జరి లై బీజ 


వారిరువురికన్న తారతమ్యంలో చిన్నవారు. (ఇతరులకన్నా పెద్దవారు! 'ష్ణుభక్తుల 
విషయంలో కృవజూపువారు. వీరికి గర్భవాసాది క... 
పరిశుద్ధాంతఃకరణులు. రక్ష హ 


1. శ్రీమధ్వాదార్యుల వారు సకల పూర్వపక్షములనూ ఖండించినవారు 


2. లక్ష్మీ నారాయణుల తరువాత వీరు 
జీవోత్తములుగా 
3. గర్భవాసాది దోషములు వీరికి లేవని 2వ న ప్రసిద్ధి చెందినవారు. 
చెప్పియున్నారు: రము సుమధ్వ విజయములో 


శ్రీ వాయుదేవులు అకారవాచ్యుడైన నారాయణుని ఆజ్ఞతో ఈవిధముగా మూడు 
అవతారాలను అంజనాదేవి, కుంతీ, మధ్యగేహపత్ని అనే తల్లుల ఉదరంలో (ప్రవేశించారు, 
వారి నైజ స్వభావానికనుగుణంగా అన్నివిధాలుగా దుష్మర్మాదులచే స్పర్శలేని వారై యుండిరి. 
దుష్మర్మములవలననూ ఉదరంలో ఉన్న (క్రిముల వలననూ ఎటువంటి హింసకూ 
లోబడనివారై పెరిగారు. సనాతనుడైన శ్రీహరిని ప్రతిపాదించే కారణంచేత 'సనాజువ' 
అనిపించిన నిత్యమైన వేదవాక్యాలను షట్‌శాస్త్రముల కనుగుణంగా నిధానంగా వివరించారు, 
'పంచరాత్ర మహాభారతం, మూల రామాయణములనబడే పౌరుషేయ శాస్త్రాలలో అవి 
'వేదములంత కరినాలు కాదన్న కారణంతో వేగంగా వ్యాఖ్యానించారు. 

1. ముగ్గురు తల్లుల గర్భాంబుధిలో నున్నప్పటికీ వారికి ఎటువంటి దోష స్పర్శ 
కలగలేదనీ, దుష్కర్మములస్పర్శ కూడా కలగలేదని వివరించినందున వీరు 
'బుజువులు, శుద్ధలు నిష్మల్మమలన్న విషయం స్పష్టమయ్యినది. ఇదంతా వారి 
స్వసామర్థ్యం వలననే సాధ్యమయ్యింది. 

2. వేదాలకు శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము ఇలా 

'షడంగాలను అనుసంధానముచేసి వాటిలో దాగి ఉన్న అంతరార్థాన్ని బయటికి 
నవిన్తరంగా తీనుకొనివచ్చిరి. వేదవ్యాఖ్యాన విషయాలలో నిధానముగా 
'పంచరాత్రాగమము, మహాభారత, రామాయణాది పౌరుషేయశాన్త విషయంలో 
శీఘ్రగతి ననుసరించి వాటి ప్రాధాన్యతను విశ్వానికి పరిచయం చేశారు. 
37 గ్రంథాలను రచించినది అందరికీ తెలుసు. వారికున్న జ్ఞానభాండారం 
అమితమైనది. వ్యాఖ్యానం వారు మాత్రమే చేయాలి, ఎందుకంటే వారు 
వేదప్రతిపాద్యులు వేదాలు వారి మహిమను కొనియాడుతున్నాయి. ఇన్ని విషయాలు 
ఐళిత్ధాసూక్తం మనకు తెలియజేస్తోంది. 


ఈ మధ్వ ప్రతిపాద్యద్వెత సిద్ధాంతం, వేదాలు మొదలైన సకల శాస్త్రాలకు సంపూర్ణ 
న్యాయం చేకూర్చటం చేత ఇదే 'సమగ్ర వైదిక సిద్ధాంతం'... ప్రతిపాదనకూ శ్రీ వేదవ్యాసుల 
మాటలలో ప్రమాణములిచ్చి సందేహాలకు తావులేకుండా చెప్పబడిన తత్త్వం. 
సిద్ధాంతం ఇది ఒక్కటి మాత్రమే. 
ఇదే - మధ్వాచార్యుల అవతారంలో వాయుదేవులు మానవాళికి అందించిన 


'జ్ఞాన జ్యోతి” మధ్వాచార్య 197 


ఆ 


శ్రీ మధ్వాచార్య ప్రణీతములయిన సర్వమూల గ్రంథములు 


గీతా ప్రస్థానగ్రంథములు = గీతాభావ్యము గీతా తాత్సర్యనిర్ణయమ్సు 
సూత్ర ప్రస్థాన గ్రంథములు - బ్రహ్మనూత్రభాష్యము. 
అనువ్యాఖ్యానము. 
అణుభావ్యము. 
న్యాయ వివరణ. 


ఉపనిషత్రస్థానగ్రంథములు = ఐతరేయ ఉపనిషద్భాష్యము. 
ఛాందోగ్యోపనిషద్భావ్యము 


